MADRAS 
GOVERNMENT ORIENTAL SERIES 


Published under the Authority of 


The Government of Madras. 


Geneial Editor 
T. CHANDRASEKHARAN, M.A., LT., 


Curator, 


Government Oriental Manuscripts Library, Madras 


No. XLVI — 
ఆంధ్ర అన ర అ జ ల్‌ 


జక్కరాజు వెంకటకవి విరచిజము,. 


TANJORE SARASWATI MAHAL SERIES 14 


ANDHRA KAMANDAKAMU 


BY 
JAKKARAJU VENKATAKAVI 


Critically cdrted with Introduction and notes 


BY 
Sri, VETURI PRABHAKARA SASTRI, 
Reader in Telugu, 
S V.O Institute, Tirupati. 


PUBLISHED B+ 


5. GOPALAN, B.A., B.L., 


Hon Secretary, 


for the Administrative Committee, 
T.M.S.S M Library, Tanjore 


1950 
Price Rs. .2-80- 


PRINTED AT 
THE “RATHNA PRESS,” 
TIRUPATI 


PREFACE. 





We are publishing in the following pages a rare 
Telugu work on the Science of Government or Politics 
available in the Saraswathi Mahal Library. It 15 en- 
titlzd KAMANDAKA NEETI SASTRAM, and its author 1s 
one ZJAKKARAJU VENKATA Kavi who lived about 1584 
A D. KAMANDAKA wrote on the subject of statecraft 
after KAUTILYA, and his work contains tributes to the 
famous CHANAKYA, who 1s described as having ‘‘churned 
the nectar of the science of Polity from the Ocean of 
Political Sciences’, KAMANDAKA himself 1s an authority 
on the subject acknowledged by Sanskrit, Telugu and 
Tamil writers from ancient times. The author of this 
Telugu work closely interprets his thoughts and says 
in his concluding verses that his work 1s a translation of 
KAMANDAKAM 


The theme of this book 15 bound to appear quaint 
to us in these days of democracy. Many of the chapters 
like those on army, war and the machinery of Govern- 
ment are necessarily far too out of date for the present 
times. But the book contains utterances of value for all 
times on questions like the qualification of rulers, minist- 
ers and ambassadors, friendship, and on how to influence 
others. A book of this kind can not avoid being sophistt- 
cated by focussing attention on the ruler’s duties rather 


11 


than his rights; and by insisting on high moral standards 
for the leader of men, its author escapes from the doubt- 
ful distinction earned by Machiavelli. 


There is a melancholy interegt attaching to this 
publication. Its distinguished Editor, Sri V. Prabhakara 
Sastri, Reader in Telugu, S V O. Institute, Tirupathi, 
breathed his last just after finishing this edition. He has 
placed us under a deep debt of gratitude by taking up 
this work His massive scholarship i Sanskrit and 
Telugu 15 w-ll-known and his contributions to Telugu 
literature are varied and rich He took very keen inter- 
est in the Saraswathi Mahal Library and 100977 its Telugu 
section inside out His death 15 a great loss to us just at 
a time when we have commenced to publish our Telugu 
works 

We have no doubt that his able edition of this work 
will rouse keen interest among Telugu scholars 


We are grateful to the Government of Madras for 
the timely help given to us to publish this and other 
works in our Library. 


Tanjore, } ఏ. GOPALAN, 


1950. Hon Secretary, 
1 MSSM. Library Committee 


General Editor’s Introduction to the 
Madras Government Oriental Series. 


+ 


——_——” 





The Government of Madras took up for considera- 
tion the question of publication of the various manu- 
scripts in different languagcs on subjects like philosophy, 
Medicine, Science, etc , early in May 1948. Important 
manuscript Libraries in the Madras presidency were 
requested to send a list of unpublished manuscripts with 
them for favour of being considered by the Government 
for publication The Honorary Secretary of the 
Tanjore Maharaja Serfoji’s Saraswathi Mahal Library, 
Tanjore, alone complied with this request This list as 
well as a similar lst of unpublished manuscripts in the 
Government Oriental Manuscripts Library, Madras were 
carefully examined and a tentative selection of manu. 
scripts suitable for publication was made The Govern- 
ment in their Memorandum No. 34913/48-10, Education 
dated 4-4-1949 constituted an expert committee with the 
Curator of the Government Oriental Manuscripts Library, 
Madras, as thé Secretary for the final selection of 
manuscripts suitable for printing and for estimating the 
cost of publications The following are the members of 
the Committee :— 


క 


The Name of Personnel of the Committee 


Constituted for Selecting Manuscripts for Publication. 


Sr T M Narayanaswami Pillai, M.A ,B.L. 


39 


CON ర Ut RW వీ సీ 


10 , 
Ww = 
Ie 
13 ,, 
14 , 
15 ,, 
16 , 
7 
18 ,, 
19 ,, 
20 ,, 
21 ,, 


R FP. Sethu Pillai, BA , B.L. 

C.M Ramachandra Chettiar, B.A., B.L. 
R. Krishnamoorthy, (Kalk). 

Dr.N Venkataramanayya, M.A., PH.D, 
M Ramanuja Rao Naidu, M.A. 

V. Prabhakara Sastri. 

N. Venkata Rao 

H. Sesha Ayyangar. 

Masti Venkatesa Ayyangar. 

M Marsappa Bhat, M.A , L.T. 

Dr. C Achyuta Menon, MA., PH.D. 

C Kunhan Raja, M.A., D. PHIL. 

A Sankaran, M.A., PH.D., L.T. 

P Rama Sastrt. 

ఏ. K Ramanatha Sastri. 

Dr. Abdul Haq, M.A., D. PHIL, (Oxen). 
P. D Joshi. 

S. Gopalan, B.A., B.L. 

Afzul-u-Ulma Hakim Khader Ahamed. 
‘T. Chandrasekharan, M.A., మం 


ihe members ot the Committee tornmed into Sub- 
committees for the various languages, Sanskrit, Tamil, 
Telugu, Kanada, Malayalam, Marathi and Islamic 
languages. They met during the month of May 1949 


Vv 


at Madras and at Tanjore to examine the manuscripts 
and make a selection The recommendations of the 
Committee were accepted by the Government in G. OQ. 
No. Mis. 2745 Education dated 31-8-1949 and they 
decided to call these publications as the “MADRAS 
GOVERNMENT ORIENTAL SERIES”, and appointed 
the Curator, Government Oriental] Manuscripts Library, 
Madras-5, as the General Editor of the publications. 
03 following manuscripts have been taken up for 
publication during the current year 


‘A’ From the Government Oriental 
Manuscripts Library, Madras 


TAMIL 

1. Kappal Sastram. 
Anubhava Vaidya Murai. 
Atthana Kolahalam. 
Upadesa Kandam. 
Colan Purva Pattayam. 
Konga Desa Rajakkal. 
Sivajnana Dipam. 
Sadasiva Rupan, with commentary. 

TELUGU 
Sangita Rathnakaramu. 
Aushadha Yogamulu. 
Vaidya Nighantu. 
Dhanurvidya Vilasamu. 
Yoga Darsana Vishayamu. 
Khadga Lakshna Siromani. 


౦౫pm తలు 


రో 


లము nm 


Un 


se 


ఘమ (యు సం లై 


v1 


SANSKRIT 
Vishnarayaniyam 
Bhargava Nadika. 
Hariharacaturangam 
Brahma Sutra Vritti, Mitakshara. 
Nyayasiddhanta Tatvamrutam 


MALAYALAM 


Garbha Chikitsa 

(a) Vasthulakshanam- 

(by) Silpasastram. 

(c) Silpavishayam. 
Mahasaram 
Kanakkusaram. 
Kriyakramam 


KANNADA 

Lokopakara. 
Rattamata 
Dikshabodhe 
Asvasastram 

(a) Aushadhgalu 

(b) Vaidya Vishaya 
Sangita Ratnakara. 
Supasastra. 


ISLAMIC Languages. 
Jamil-Al-Ashya. 
‘Tibe-E-Farid1. 
‘Tahquiq-Al-Buhran. 

Safinat-Al-Najat. 


మకు... 


‘B’ From the Tanjore Maharaja Serfojrs 


Saraswathi Mahal Library, Tanjore. 





TAMIL 
1 Sarabendra Vaidya Muraigal (Diabetes.) 
2, Do. (Ear Nose, Fhrot, Head ) 
3. Konganar Sarakkuva1ippu. 
4, Tiruchitrambalakovaiyar with padavurau1. 
5 Sarab=ndrar Vaidya Murai (Anaemia). 
6. Talasamudram 
7 Bharatanatyam 
8 


y 


(a) Pandikel1 Vilasam Natakam 

(b) Pururava Chkravarth1 Natakam. 

(c) Madana Sundara vilasa Natakam. 

(d) Percy Macqueen’s Collection in the 
Madras University Library of Folklore. 


9. Ramayyan Ammnaui1. 
10. Sarabs:ndra Vaidya Murai (Asthma, 
Cough and other lung diseases). 
TELUGU 
la Kamandaka Nitisaramu. 
2 ‘Taladasapranadipika. 


3. (a) Raghunatha Nayaka Abhyudayamu. 
(b) Rajagopala Vilasamu. 


4, Ramayanamu by Katta Varadaraju 


VIII 


MARATHI 

Natyasastra Sangraha 
. (a) Book of Knowledge Vabhi 
(b) Folk songs 
(c) Doradharun Veni Padhat1. 
(d) Aswasa Chatula Dumn:. 
(a) Pratapasimhendra Vijaya Prabandha 
(by) Sarabendra Theerthavali 
(c) Lavani 

Devndra Koravanji 

Bhakta Vilas. 

Sloka Badha Ramayana. 


SANSKRIT 
Aswasastra with Tricolour illustrations 


DD re 


స 


రాలా సై 


Rajamriganka. 
Chikitsamritasagara. 
Geetagovinda Abhinayam 
. (a) Chola Champu. 
(b) Sahendra Vilasa 
Dharmakutam - Sundara Kanda. 
Jataka Sara. 
Vishnutatva Nirnaya Vykakhya 
Sangita Darpana. 
10. Beeja Pallava 


యము r= 


CRE 


It is hoped that the publication of most of the 
important manuscripts will be completed within the 
next four years. 


1 


Some of the manuscripts taken up for publication 
are represented by single copies in the library and 
consequently the mistakes that are found in them could 
not be corrected by comparing them with other copies. 
‘The Editors have, however, tried their best to suggest 


correct readings. The wrong readings are given in 
round brackets and correct readings have been sugges- 
ted in square brackets When different readings are 


found, they have bezsn given in the foot-note or in- 
corporated in the text itself. 


‘The Government of Madras have to be thanked. 
for financing the entire scheme of Publication although 
there is a drive for economy in all the departments 
My thanks are due to the members of the Expert 
Committee who spared no pains in selecting the manu- 
scripts for publication. I have also to thank the various 
editors, who are experts in their own field, for readily 
consenting to edit the manuscripts and see them through 
the press Ihe various Presses that have co-operated in 
printing the manuscripts in the best manner possible also 
deserve my thanks for the patience exhibited by them in 
carrying out the corrections made in the proofs. 


MADRAS, T. CHANDRASEKHARAN, 
1950. General Editor. 


02) 
J 


ఉమోదాతము. 
ల 





వనాలను. 
శ్రా 


ఆర్యసారన్వతదున నుపవేదములలో రెండవది యర్షవేఎము 
ఆర్రసండాదనరక్షణ(క్రమముల నుపదెశించునది గాన నిది యర్దివేద మన, 
బరంగు. ఇందు రాజధర్మములును అర్దార్రన రక్షణణ[ర్రమములును గలం 
అన్యా లకయధ్యాయములుగాను, రుదుండు 50000, స్కందుండు 25000 
ఇం్యం.డు 12000. వాల్మీకి 6000. బృహస్పతి 8000, అ 100! 
అధా్యయములుగాను (గంధములు రచించిరంట. భయంకధములగు న పె 
(గండములు తిన్నగా భుజింజ నవకాశము చాలని మనరాలమువఅకః 
తార నళించిబోయునమి దినిని నం(గ్రహిొంచి దారద్వాజులయ 700 అధ్యాయ 
ములుగాను, గౌరశిరు6 డనుముని 500 అధ్యాయములుగాను. వ్యాసుల 
300 వ షం నర్ధళాస్త్రము లు రచించిరంట. అవియు బై వా? 
గయ చెందినవి. అక్ర రన టట సం[గహారూపముగా (6 బడునాలుగు వేల 
బోతములతో రచింపంబడినదంట. అందీ విషయములు నిరూపింవంబడినది 

ష్‌ చతుర్షశ సహా[సాణి హ్యర్షవపః (పమాణత 8 

యతై_9 వాజ్టాదళాధ్యాయాః సంతి (ప్రత్యకుసి ద్దిదాః 

కల్పాధ్యాయో రసాధ్యాయః (ప్రయోగాధ్యాయ ఎవ చ 

ధాతుధ్యాన|క్రియాధ్యాయో రత్నాభ్యాయ స్తథైవ చ్‌ 

[తపుసిస జ యాధ్యాయో లోహాధ్యాయ స్రతఃప పరము 

మూషావ్బూల్లోణతగరాధ్యాయో వాదజయ_స్తతః 


"హెమసంపొదనాధ్యాయ:ః సిద్దాధ్యాయోవఖిలార్రదః 
మూలికాశళోధనాధ్యాయః పుటాధ్యాయో మహా_త్తరః 


2 
నాగాభచ ౦[దికాధ్యాయో యోగా ధ్యాయో5ర్చదాయకః 
రాలపాక[క్రియాధ్యాయ:ః సింభిన్నాధ్యాయ ఎవద 
మిక్రియాకరకాభధ్యాయ ఏతే సర్వార్షదాయరాః క 
అని యా మశాష్టకతం|త్రమున నున్నది. 


అర్లశాప్ర మనునామముతోనే వీనిలో రాజనీతి ప్రధానముగా, 
జెప్పంబడియె. శుక బృహస్పతి విశాలాక బాహుదంతి ఫమ్మోద్దిన 
చాణక్య (పభృతులు వి స్తరముగా రచించిన రాజసీతిశాస్త్రములలో 
జాణక్యునికౌటిలియముమాకత్రమే మన కిప్పుడు లభించుచున్నది 
చార్హ్యస్పత్యసూ(త్రము అని యిటీవల ముదిత యైనదియు లముచాణక్య 
సూత్రము లనుగంధమును సారరహింములు నాదునికములు నని 
మా యభిప్రాయము. జుక్ర బృహాస్పతుల (గంధములకు శు[కనీతి 
సారమనియు, బార్రస్పత్యనితినార మనియు జాణర్యుని కాటిలీంద 
మునకు. గామందక నితిసార మనియు (గంధములు గలవు. 


కౌటిలీయము' కేవలము రాజనీతిని 'దెలుపును. ఇది పదుపై 
దధికరణములుగా 180 అధ్యాయములలో రాజవిద్యావినయగ్భహాత్మరక్షణ 
ములును, అధ్యతులవిధానమును (దుర్గము, పట్టణములు, కప్పము, 
వుంకము, కోశము, శాసనము, గోవులు, గజాశ్వములు, భోజనశాల, ము(ద 
యొదలగువిషయముల'షపై నధికారు అధ్యక్షులు), వ్యవహార స్వరూపమును 
ఏత్పరిష్కారమును, రాజ్యములో నుండునంతశళ్శ(తుశోధనము, నేవకాది 
పరిపాలనవిధి,  (ప్రజాసంవత్తును, _ దేహసంపత్తును యానాస 


తీ 


టీ 


సం్యశశ్రయణదై ప్రధణావసంధివి(గహ స్వరూపములును, [ప్రజాపురుషనేన 
మి(త్రరకణవ్యసనము, దండయా (త్రాక్రమము, యుద్ద(ప్రకారము, సతమ 
విధియు, బలవజ్జయోపాయ క్రమము, దుర్గలాభోపాయము, ఇంద్రజాల 
మాయా (కమములును వరుసగా వివరింపబడినవి. 


J 


1 ఇది “ కొటలీయో యని (వబాయతపతులలో గందు. 


-3 

దీనిపై వౌద్దిభిక్షువు ప్రధామతి యను టీకను, శంకరాచార్యులు 
జయమంగకశను, మాధనమిశ్రయజ్వ నయచం(ద్రికను, భట్టస్వామి (ప్రతిపద 
వంచికను వ్యాఖ్యానము గా రచించిరి. వానిలో. గొంత కొంత థాగ 
ములు లభించుచున్నవి స ప యాం. ముంచి 
భట్టస్వామిది హీనరచనము. అయినను (ద్రవిదులును గేరళులును దమ 
తమ భాషలలోనికి దిని ననువదిందికొనిది. 

కౌటిలీయార్దశాస్త్రముకన్నను చాక్షుషీయ మను నర్షశాస్త్రము 
(పాచిన్నగంధము. అర్హశాస్త్ర (గంధములలో సెల్ల మిక్కలి చిన్న 


య 
[గండ మీచాక్తుషీయమే. ఇందు విషయము సూత్రరూపమునను, 
డార్యరూపమునను సం(గహా ా శో కరూపమున రచింషంబడియున్న ది. 


కొన్ని క్త క్రిష్టస్టలములందు. న ల ార్లములకు బూర్య పకొను 
కప విమర్శనలతో గూడినసమీక్ష యను నాల్లవరూపము 
గూడ నున్నట్లు తెలియ నగుదున్నది. కౌెటిలియమున నీ నమీకౌరూప 
విమర్శన ముండుటనే సుబోధమె చాక్షుషియ(గందిము నణగం తెరు 
వజాదరణమునకు 6 జా (మై మనది. ఇట్ట సూూత్రరూపరచనలు మనప్రాచినుల 
పతిధావిశషముల6 జాటుచున్న వి. ఈ చాక్తుషీయము రాజ్యాంగములకు 
సంబంధించిన విషయముల నజువదియేడింటిని గుణించి తెలుపుచున్నది. 
ఇందు (పదమసటలము ఊఉ ద్రైశరూవమున సి యజువదియేడు విషయముల 
బేర్కొానుదున్నది ద్వితీయపటలమున నబువదివిషయములు See 
లభ్యము లగుచున్నట్లు తెలియువున్నది. మిగిలినది ఇం_ప ప్త మైనది. 
అందు [ప్రధమపటల మిట్టున్న ది. 


(శ 


f చ 


శక్య మేకళరీరేణ సీతిమార్షానుసారిణా | 
వ్యవసాయద్వితీయేన సర్వాం జేతుం వనుంధరాకు ॥ 
ఆఅధాత ౩ పురుమార్హనాధన మర్ల శాస్త్రం (పవక్యుమః నా 


ఇ 


తద్యధా ---- l= ప పకృతయః Jas _ప్పవిధా (పవృ త్తిః లి. స_ప్ప్తవ్యస 


PE 


నాన్‌ శ స_ప్తక్షమాకాలాః 5: తో విద్యాః 6. చత్వారో లగ 


4 

సం|గహోః 7 రతయోా ఏజిగిషవః ర. చతుర్విభా రాజ[ఎక్ళతి ౪ 
టీ. పష_ట్టింం శదుణో రాజా 10. వంచవింళశతిగుణో 5మాత్యః 
11. షడ్వింశ తిగుం98 "నేనాపతి9 12. ద్యావింశ తిగు ణో రాజాధ్యకః 
13. మోడశగుణళో దూతః 14 ద్వాదశగుణో సాంవత్సరిక ౭ 
15. ఏకాదిశగుణ౪ పురోహితః 16. పంచాదశగుణో చైద్యిః 
17. నవగుణో నాగదికః 18. దశగ ణో5ంతంవపురపాలకః 
19 ద్యాదశగుణం మిత్రం 20. షడ్గుణా యాతా 21. వింశతివిభం 
చముష్ట్రలింగజ్జానం విప్‌, అస్పాంగా బుద్ది నీల. అష్టాంగా Ere 
24. అహా కోశవిధానాని 25. ఏకాదశేంద్రియాణి 26 త్రివిధో 
మం|త 8 2 చత్వారో ముంరగుణాః 23. (తఉవిధం మం(త్రపలం 
29 పంచాంగో మం(తః 80 స_ప్పవిధో మంత్ర భవ? sy చతుర్ది శ 
విధ ఉపజాపః లీ2. వంచవిధః శళ్యతురువపహంతవ్య:ః లికి. చత్వారో 
నిర్యాణకాలా8 4. ద్వా వ్యగ్రహరాలొ 85 చత్వారః వంధాక్షాలా 8 
36. ద్వౌ సంచవర్షౌ 87. పంద (త్రివర్షాః 98 ఎక ఏక వర్షః 89. చత్వా 
రోఅక్రసాధనోపాయా? 40. చతుర్విధారంభవృ_త్తిః 41. చతుర్వ్వి 
ధో5ర్ణానుబంధః 42. చతుర్విధో నిచయః 48. పంచ దుర్గాణి 
44. దశవిధా దుర్షిసంపత్‌ 45. వింశతివిధం దుర్గవ్యసనం 46. పంచ 
చత్వారింశ దుణా జనపదధూమిః 47 చతుర్విధం త్యాగస్థానం 
18. చతుర్విధా భృత్యసంపత్‌ 49. చతుర్విధా పురుషపరికొ 50. స_ప్త 
విధా కార్యవి(ప్రతిప_త్తిః 5! ద్వివిధ ఉపసర్షః ర్‌వి ద్వివిధమనుష్దానం 
న్‌. అష్ట విధః శత్రుః 54. ద్వా(త్రింశద్దుణః షోడ్గుణ్యసముద్దేశ 8 
నర్‌ వింశతివిథం దుష్ట (ప్రశమనం 56. షడ్విధం బలం 57. అఫ్టై 
యుద్దాని 58. Ey సం(గామభూమయః 59. చత(సో వూర్చహా 
ప్రకృతయః 60. పంచ వ్యూహాః 61. స_ప్పదశ వ్యూహ భేదాః 
62. ఎకాదశాసీకస్థానాని 63. ఏకాదశను స్టానేమ నేనా రకీతవ్యాం 
ఏతే ప్వేవ శ్ఞానేమ పరబల మభిహంతవ్యం 64. షడ్విధం విషం 


వ్‌ 
౧5  ఎకాదశవిధ; స్కంధావారని వేశ 9 66. చతుర్విధా బుచ్చెః 
|| దెంవిథ ఆచార కః 


జం 


ఇడెదాజి షీయే్యర్థశా స్తే (పధమః వటల8 


ఈ చాతిషీయమందలి విషయసం(గ్రహమును బట్టి కౌటిలియోది 
కిది మూల మని తెలియుమున్నది. చాకుషీయ విషయమే 
డిరియమున విపులముగ వివృతమై యున్నదని రెంటిని బరిశీలించిన 
వారి దిప్పక గొ గోచరింపం గలదు. 


ఓ 
స్‌ 
G 


Ou 


సంపత వాజ్యయమున నర్లశాస్ర్ర(గంధములు "పెక్కు లుందె 
చవి రాసి మరదృష్టవశమున నవి యన్నియు నశించినవి. (బహ్మా, 
ఎయాస్పృతి, సుకు (శు, విశాలాతుండు, ఇంద్రుడు, మొదలగువారు 
రచించిన (గంధరాజములు కానవచ్చుటలేదు. లబ్బములగు (గంధ 
ములలో. జాతుషీయ కొటిలీయములే (ప్రశ _స్హములు. 


కొటిలీయక_ర్హ వెటిల్యుండను వామాంతరముగల చాణక్యుండని 
కలువు రందురు. ఆ చాణక్యుండు మౌర్య సాామాజ్య చక్రవ_రియగు 
వంద్రగు పని మంత్రిమయై యుండుటచేతను, చంద్రగుప్త చక్రవర్తి 
శ్రీ. పూ. తిశిక్‌ నుండి 298 వణకు రాజ్యమేలె నని యుండుటచేతను 
ఏ కొటిరీయము క్రీ. పూ. నాల్లవ శోతాబ్దపుగ్రంధ మని నుడువవచ్చును. 


పదవశతాబ్దమువా(డగు భో జు(డును అర్హశాస్త్రమునం గృషిసల్పిన 
బ్రతని సీతిభూషణ మను(గ్రందము తెల్పుచున్నది. అందర్ల శా స్ర్ర విషయము 
నంతను 1. వినయ శి. వార్తా శి. వ్యవహార 4. రొ 5. మంత్ర 
6. ఉపాయ 7. విక్రమ శీ. యుద్ద 9. ఉపనిషత్‌ 10. ప్రళశమస్కంధము 
అని పది విభాగములుగా రచించె నని తెలియుచున్నది. కాని 
యా (గంధము లభ్య మగుటలేదు.* 


* ఇందాక షశ్రీరామకృష్ణకవిగారు ఉపవేదములు అనుపేర రుధిరోద్గారి సం॥ 
ఆంధప్మత్రికిలో ప్రకటించిన వ్వాసమునుండి విషయము గ౧9హింవబడెను. 


కామందక నీతిసారము 


పె విధముగ. బరిశీలితములై న ప్రాచీన రాజసీతిమూల (గందము 
లకు దరువాత( గొటిలీయార్దశాస్త్రమునకు సం్యగ్రహకారికా రూపమైన 
కామందకనీతిసారము సంస్కృతమున వెలసినది ఇది క్రీ శ. 4-వ 
శతాబ్దమునకు ( బూర్వముదియు 1-వ శతాబ్దమునకు దిర్వాతిదియు నని 
చరిత్రకారులు గు_ర్హించిరి. ఏతత్క_ ర్హ కామందకుండు. ఆతని చరిత 
మేమియు6 దెలియరాదు ఈ కామందకము 86 [ప్రకరణములు గలది 
కౌటియాలిర్లశాప్ర్రము ననుసరించియే యిది రచితమైనను నిందు. గొటి 
లీయమున (గలవిషయములు గొన్ని కానరావు కౌటిలియమున లేని 
విషయములు నిందు6 గొన్ని గలవు ఈ విషయమున” రాజపు[తుని 
వద్యాభ్యాసపద్దతిని నిర్హయించు సందర్భములో నత (డు (కౌటిల్యుడు) 
' అధ్యతలనుండి వార్తను, నక్తృ(ప్రయో క్రలనుండి దండనీతిని నేర్చు 
కొనవలె” నని చెప్పియున్నా(డు. ఇతనికి నిఠర (గంధక్తలకు6 గల 
ధేదమిదియే కామందకాదు లిట్టి వ్యవహారానుభవము గలిగినవారు కారు 
ఇతరులు వ్రాసిన (గ్రందముల వివేకదృష్టితో విమర్శించి స్వాభిప్రాయ 
ముల గొన్నిటిని జేర్చి కామందకు6డు లోనగువారు నీతిశాస్త్రముల 
రచించిరి. కనుకనే వారిపు స్తకములందు సందర్భానుచితములగు (ప్రశం 
సలుకూడ నక్కడక్కడ6 గనడుచుండును. తెటిల్యు6€ డట్లుగాక 
సందర్శ్భోచితముగను వ్యవహారానుకూలముగను వాసియున్నాండు.”.. 


ఈ (గంధ మనుష్షుప్‌ళ్లోకాత్మక మైన దై నను వ్యాఖ్యానిరషేకముగా 
6 ౧౧ రా రం 
నర్ణముకానిది దీనికి జయమంగళ యనియు, మజౌొకటియు వ్యాఖ్యలు 
గలప్పు, తిరువాన్కూరు ము ద్రణాలయమువారు (ప్రకటించిన జయ 
మంగళావ్యాఖ్యానముతోడిము[ద్రణ మే యున్నవానిలో, (బశ సమెనది 
అమి (యే... 

ఇస్పటికి 100 ఏండ్లకుముందు తడకమళ్ళ వేంకటకృష్తారాయలను గొప్ప 
౧ ౬ చ 


* కాటిలీయారశాస ము = ఉపోద్రాత ము __ (శీ మామిడిపూడి వెంకటరంగయ్య 
ఎం ఏ గారు. 


7 


ఎద్వాంసులు ఈ కామందకమును( దెనుంగు టీకతో. దెనుంగు లిపిలో 
ముద్రించిరి తిరువాన్కూరు ముద్రణమునకును దీనికిని గొన్ని భేదము 
యున్నవి. _ కృష్ణారావుగారి తెలుంగుటీక ప్రశస్తమైనది. _వారీవద్య 


రామందకము నెజు(గరు 
ఆం(ధకామందకము -- రాజనితి(గందములు 


ఈ కామందికమును (క్రీ శ 1100 పూర్వకాలముననే యెవరో 
పద్యవావ్యముగా6 దెని6ంగించిరి. అందలి పద్యములు పెక్కు_లు మడికి 
సింగన నకలనతి సమ్మతమున నుదాహృతము లై యున్నవి సకలనీతి 
సమ్మతమున మడికిసింగన యీ (క్రిందివాని నాం, ధ్రరాజనితి(గంధములను 
చేర్కొనినా(డు అవి ము[ద్రామాత్య సంవతంత్రీ బద్దెభూవాల చాణక్య 
ఛౌమ్యవిదుర ధృతరాష్ట్రబలభ(ద్ర రామందక గజాంకుశ నీతిసార నీతి 
మూషణ క్షేమెంద్ర భోజరాజవిభూషణ పురుషార్షనార భారత రామాయ 
కనొది మహాకావ్యంబులు పురాశేతిహోసంబులు కందనామాత్యు సీతితారావళి 
తోక 5 చాటు[ప్రబంధంబులును. వీనిలో బెక్కు_(గంధములు నష్టము 
రై నవి. సింగన ఆయా(గంధములలోని పద్యములను బెక్కింటిని తన 
(గంచమున నుదాహారించికొనినా(డు. అందు బ దైనసితి యొకటి 
మాత్రమే యిపుడు లభించుచున్న ది. _సకలనీతిసమ్మతమును బోలె 
శ్రీరామకృష్థ్ణకవిగారే తొలుత నీబద్దెననీతిం (బ్రకటించిరి. _సకలసీతి 
సమ్మతమున నుదాహారింప6బడిన ప్రాచీన రామందక పద్యములు కొన్ని 
యిచట (6 జూపుచున్నా (డను 


Gi స్నానవిలేపనాభరణచా రుసముజ్ఞ లగా(త్రు(డై శంక 
స్నానము నాత్మద_త్తవసనస్ఫుటమూ _ర్రియు నై నదెవులకా 
స్థానము నేర్చి వారి సదనంబుల కేంగక చేయుచు న్నిజా 
థీనమనస్కు_(డె సతులతీపులు నమ్మకయున్కి. యొప్పగుకా ॥ 
(సకలనసీతిసమ్మతము, పద్యము 286, ఆంధికా నందకము: ఆ. 8. వ. 188 ) 


8 
మ; గురువుల (బుణమితవరభ_క్రియు కుల 
సద్యావచేష్టల సజ్జనులను 
నుక్చృతకర్యంబుల సురల భూసురులను 
మృదులమనోవృం_త్తి ముత జనుల 
ఇకా ం౦ంధథవజనుల సం(భ్రమచష్టితంబుల 6 
గామిసీజనముల (బజేమములను 
డాసజనంబులం దగు(పసాదంబుల 
నితరుల దాషిణ్యచతురవ్చృ_త్తి 
న్‌ నాత్మవళ్యుల6 గావించి యన్యకర్య 
నింద సేయక సత్కర్యనిప్ఞై. డగుచు 
జారుకారుణకికత్వ్వము సర్వలోక 
ముదురవాక్యము గలవాడు మనుజవిభుండదు ॥ 
(స స. పద్యము 158, ఆం.-కా ఆ 2. వ 37, 385 1 
వి ధభఘుజగము విషమును బొౌెడంగాంచి కూయును 
శుక భృంగరాజశారికలు వెంచి 
అలి జకోరములకన్నులు కురాగము అగు 
[(గొంచంబు చాల మదించి తిరుగు 
వషదర్శనంబు గా వెసం జచ్చూC గోకిల 
గ్లాని జీవంజీవకమున కొదవు 
మీనిముఖంబున వెస బరీకితములై_ 
తనరిన యన్న ము జానంగవలయు 


nn జనవిళభుండు గడు బృషన్మయూరావళి 
త్య అ్రహాంబునం యదారలీల 
కుడువవలయు€ “బెంచి వెస దానిల బటెడ౮6గన్న్న 


పాము దనకు చాన పంచు (గాన ॥ 
(స. స వం. ఇన. ఆం కొం ఆఅ. లీ. న 89 ) 


రో 


RTT 


కె 
టా అలీ అ, 


రై 


లి 


భద 'నేనుందు నిజపత్నియింటికెం జన 

నరనితొంబుట్టున యతని(6 దునిమె- 
దవ్హైమంచముల_ంద నల్లన యద6గి కా 

ఒవ్నతలడ తాతామం బెడవడంచె 
లాజఎ-ఎ విషమున నోజించి కేనియ 

యని వాశిరాజు6 దిన్చూానత యడంచె 
గరళా కమేఒలాఘనమణి సావీఠర 

వానా వై రంత్యు నూపురముచేత 
తారుషంబగు: శ ప్రుంబు జడ నసిడికొని 
రమణి తా నొక్కారిత విదూరదుని జంపు 
బెటీంగి నమ్మక సతియింటి కెంగం జనయ 
కెరలి శ|తులపయిం (బయోగింపవలయు 


al 


(స స ప.287, ఆంకా ఆశి ఎ 140) 


అదిషరళు శ్మత్రమర్షమును నాతనిబంసుసుహ్మాద్వి చెను కా 
బురధిననె న్యసంవదలపాండి మెలుంగుట కృరషపక ఏ 
(Ao 


_స్తరపరిసం(గహాం బవహవనిజానవదాటవికంబు సాధ్యముఠ్‌ 


దత పిండి యుద్దసారము విధిజ్ఞత యన్ని వి దూత కర్శ్యము- [1 
(సస ప 362 ఆం కా ఆం5 అ 77) 
బాలుండు వృదుండు పటుదీర్ల రోగియు 
డ్‌ వప 
నిల నిజజ్షాతిబహాష్క తుండు 
ఏరుకుండును గడు భీరుజనుండును 
లుబ్జుండు మశీయును లుబ్రజను డు 
సతత వోర క(పకృతియన సృపతియు 
DEY (samme 
విషయరసాస_క్షవిరళమతియు 


మణీంమును బహుచి_త్తమం(తుండు దేవతా 
(వాహ్మణనిందావరాయణుండు 


కం।; 


VETTES 


10 
దె “నకాతకపయెం చె వచుంతనపవపదుంరాిం 
చును చాలా! 
వ్యసనడుర్భితకు 6౫కు బలవ్యుసనవరు 6డు 
స్‌ నదేశస్త్రబహుశా తవు డును గాల 
సాం శిలా ననా సత్యధర్యవియు కత వముతియు ౨ 
Pare 45) అపు 


ఇ 


(న ర ర బ262 


ఈ యిదుపదువుదతోడణా 
జూాయుద విగహము సేసె శకొనుటయిు మౌ 
Mois 

రెయెశ మార|ొ_నక బల 

న్‌ యుఆఠి వశ వ్రు 6గ్యంచయు మెదె యి త్తు దతిలంజోూ 
(సస చ రని? ఆం కా ఆ 1 = 6) 

చత కదాని అము ల (మది కకాగ్ని యు నథ్వ 
సంతతోతాహాంబు దము 

జబాదు్హముంగగశహాదరాదకంణు సుహ్చూష్ట్ర 
పుష్ట జనంబును టెలంపుమినగసంల 

నతొాదమునోవారముగా నదసి చెప్పినళు న 
చదితలక్ష౭ణంకములు గలి గియున్న. 

యే సెలంబు కుఖారాత మై మాూాయమహొందు 

ప. (aun 

నతిశుభ యే దయుండు నధిక శతు 


లను కము గలుగునట్ట చశచందంబు . . 
నందగగ వివదిీత మయ్యనేని 
యపవపజయమంబు నెంయనటి చందదముు Ge 

ఆ oy 
ఆం ఆతి (గి నృపతి నిశ్చాయింసవలయు [1 


(న. స వ. 810, ఆం. కా. ఆ 7. వ 99. 


11 
sil ఒక్క ప అ ల ల లో నుక్కఅ శత్రు వధించినకా జయం 
డె 
gn గ్ల మాకు ర రకత తుర బూత్‌ నిశ్చయంబు Er 
ఏకర్కన కా అ యాయ డుజ కొక్క_యెడ న్నదురేయి నిధమ 
ope పాండునందవముల(6 జూది వధింపడేె సౌపి క కియజా i 
(సస వ 054 ఆంకా ఆ 8వ 50) 
ఆం[ద్రవా పాలధకత  నితిసారము == గందిరననము. 
క్‌ు (బాలన్‌ కాముండక మంత రశవంతము  శాటేమో కాని 
భలుశుదియు దిషయ వె కోద్యమును, ఉ తరమరచనము మున్నగు 
ఎం 0 “క. 
మగసణములతో వ రో దున్న చె ఇం దాం|ఛదేశపు రాజు 
దాయములు క్‌ కాన్ని గలవు ఆం|ధదెశవు రాజఏతిపరినాషాపడ 
ములు కొన్ని యవ్చటచ్చుట6 గలవు. రాజనీతిశాన్త్ర పరిశోధకులు 


అలన ముంచే పాం ద ఇ” కాం 
వానినల్ల నుద్దరింపవ చ్చును. రాజ్యము - హోవ్రచు ఎ యూ కాం 


ములో నీ రాజునెతి య. చరిత్రకారుల శాస్త్ర నిర్మాణ 
(కమాది చ a పరి౭లఅనమున కెగాని రాజ్యాంగ [పయోజనమున 
కుపకరింపవు. కాని లోకవ్యవహారజ్ఞానము వీనివలశ విశేషముగా 


Ca) 


లో 


అభింప(6గలదు,. 


కృ_త్తిక ర (గంధరచగాకాలము. 


| రమణీయంబుగ శాలివాహశకవరంబుల్‌ గతంబె ఫ్టహ 
ర్యా రాజు 

'స్రము నేనూజును నాజబునై వెలయ(గా( (బౌఢిం దెనింగించి రౌ 

ర మహిం౦ దిమ్మయ వెంకటా |ద్రివిభు సేరకా వేడ్క గామందకీ 
యము (శ్రీ వెంకటరామకృష్ణులు స్వథాన్వబ్రంబునన్‌ రూడింగా ॥ 
అను నాళ్వాసాంత వద్యమునుబట్లి యిది రామకృష్ట కవులదే 
రచితమని తెలియుచున్నది కొందణీ (గంధము రామకృష్ష 

Em 

కవులను జంటకవులచే రచితమని యందురు గాని యందు 


నుగ 


క౦0॥॥। 


12 
కాధారము వానరాయ ఆశ్వాసాంత గద్యము. బట్ట యుడిొ 
యొకని శర యని తెరియనగును el పడ్యమున బహువచన 
ముందుట పూజార్ల ము రావచ్చును. 


కృతిపతి. 
శ్‌ కామందకకృతి నందచికోనినది కొం[డాజువెంకటా ద్రిరాజూు 
ఈత.ండారవీటి దంశస్తు (డగు కొం(|డాజుతిమ్మరాజాకు మారుదు 
తెనాలిరామకృ ఘునిపాండురంగమాహాత రామునకు ( గ్పృుతిపతియగ. 
౬౯౨ వాటే 
వఏిరూరి వేదాద్రి మం3ైకి యజమానియగు పెద సంగమూపాంు 


నకు చెల్లె లికుమారు(డు. 


ఈ వెంకటాద్రి రెట్టమత మనెడిజ్యోతిషగండమునుగూద 
నంకిత మందినా౭డు. 
కపటారాతి విభంజనోద్దతమతీ | కర్ణాట సింహోసనా 
ధిపతి (ప్రా_ప్రరమాధురీణ : కరుకకె ప్రీ! కంతుసౌంచర్య ! అక 
కప సద్లో(త్ర పవిత్ర ! నమ్రతరవాచానై పుణీ ఏర్జితా 
మాప ' కామంచకకావ్యనాయక :! కవీం[దేష్టార్ల సంధాయకడా ? ॥ 
ఉం 
రెట్ట మతము 
ఆం|ధకామందక[గందమున( బదమాశ్వానాంతమున 
శ్ర చంచదృట్టరు చి 
కా్టచార్య వరార్య శిష్య యతులిత శౌర్య 
అఖాదుర్యధుర్య్ణ గసణద 
త్నాచల జయలలిత ధైర్య నయవినయనిధీ ॥ 
ఆం, కామందకము ఆ 1 వ. 65. 


13 
అని వెంకటాద్రి సంబోధింపస(ంబడియున్నా (డు. ఈంయు 
భట్టరుచిక్కా_చార్యులకు శిష్యుడు. ఈః భట్టరుచికా ay ర్యుల అకు 
బలువు రాం|ధకవులు శిమ్యులుగా నుండిరి "'చాతుర్వాటికా మాహో 
_త్యము, ఆనందకాననమాహాో త్త్యము మొదలగు 1ప్రబంధములను 
రచించిన లింగమకుంటతిమ్మకవియు, తెనాలి రావకృష్టకవియు 
సీతని శిష్యులే. ఈ విషయమును వారికృతులందలి పద్యములు 
తెల్పుచున్న వి, 
కం గురురాయపట్టభ (ద్రున్‌ 
నరిహోతు శ్రీరంగనాయకాంశ భవుకా ఖో 
టరు చిక్కాచార్యుల మ 
దురుల. దలంచి యడుగులకు నతుల్‌ గావింతుకా ॥ 
లింగమకుంట రానముకఖఐ 
సీ॥ శ్రీ వైష్ణవ హితుండ. జిక్కంయ భట్టరు శిమ్యుండ. 
రింగమకుంట లిమ్మం వి 
son వాక్కా_౦తాకశ్రోయభట్టరు 
చిక్కా_ చార్యుల మహాత్కు (లీ గురుమూ_ర్తికా 
నిక్కు_పు భక్తి కి భజించెద 
నికా ,_వ్యకళాకలాః ప మీడేరుటకుకా 11 
పొూండురంగ మాహాత్మ్యము. 
ఈ8 'వెంకటా[ద్రినరెంద్రుండు కాదముందక 
సపృమాశ్వాసారంభమున నిట్లు సంజోధితుండయ్యెను. 


కం॥ శ్రీ మదహోబల నృహారి 
అన ప్రశ_స్త జయాంకోొ 


nee కొండ్రాజు వెంకటాద్రి నరేంధ్రా ॥ 


ఆం, కౌ. 7,ఆఊ వ 1, 


14 


అని యుండుటచే నీ వెంకటాజు అహోబలస్వా మి re 


యానృసింహ దేవాలయము నుద్దరింస((బయత్నింది నట్లు తెలయ 
వచ్చుచున్నది. ఈ. కవత మె రెట్టదుత గ.ంటమురన తవ న్న 
కి గ్రీమదహోబలస్వామిమహారాజ్య 

రక్షకుం డగుచు నేరాజు వెలయు 
నభిరామకామంచరాఖ్యు 

త్ననమునకు నేరాజు నాదు డయ్యె 
నెరయూరి పురవరాథిళాది బహుబిరు 

దాంకు(డై యేరాజు యశము గాంచె 
జానకీనాయకవరణసం సేవన 

పొఢిడే నేరాజు వ్రబలు సిరుల 


సత్మా_వ్యర 


గి॥ నతడు కొండా జాతిమ్మబూవతివరెణ్య 
తనయెదతిమ్మరాజవతంస గర్భ 
వాద్దిచం(ధుండు సత్కు_లవర్షనుండు 
సతతవిఖభవుండు 'వెంకటక్మొువిభుండు 11 
అని కలదు 
ఈ వెంకటాజు అహోబలము నుజ్జరించె ననుటకు అజోబం 
మహాద్వారమున శాసన ప్రమాణమున్న ది. 
“శుభమస్తు క్లో. దేవథ్రేణేశిరోరత్నం దై త్యద్వివఘటాంకుశప్‌.। 
జయతు (శీనృసింహస్య దేవదెవస్య శాసనమ్‌ ॥ 
స్వస్తిశ్రీ  జయాభ్యుదయశాలివాహనశకవర్ష ంబులు_ 1506 
అగు నేటి తారణ సం॥ దశా ఖశుద్ద ౧౪ గ్రీమ(దాజాధిరాజ రాజు 
పరమొశ్వర (శ్రీవీరప్రతావ (్రీవీర శ్రీరంగరాయ దేవమహోరాయలు 
గారు పెనుగొండనగరమందు వజసింహిసనారూఢురై పృద్వీ 
సాం్యమాజ్యము చేయుచుండగాను శ్రీమద్వేదమార్ల ప్రతి 


i5 
న బార్య సరంఆం(తోభయ వేదాంతాచార్యులయిన శీ గ 
వ కార్యక_ర్తలయిన రాచప్పగారున్ను శ అమో 
బలస్తానంవారున్ను కాశ్ళపగో(త ఆప_స్తంబసూజు యజు 
శాఖాభ్యాయులయిన  సూర్యవంశోదృవలయిన  మూరురాయడర 
లుసవకంక్ద ఏ తిహాన్ని బృరగండ యె రయూరి పుర 
PRE 


న 


వరాధీ శ్యరులయిన శీ మన్యహాోమండరేశ్వర వొం[డాజు 
తిమ్మరాజాగారి పౌ్యతులయిన  తిమ్మరాజూగారి పు(తులయిన 
వెంకట రా లై దేవమహాోరాజణజాలంంగారికి యిచ్చిన శిలాశాసన 


[క్రమ మెట్ట న్నను, (పాక్‌ బహుణాన్యనామ సంవత్చరాన నిభరామ 
వారు హండేవారిని కూడుకొని సీమ యంతా రాచూరా మట్టు 
ఆఅహోబలస్రలానకు వచ్చి అహోబలం అంతా పాతుసేసి అహో 
-ఎఅసప్పలం అయిదు ఆచయఏండ్డు ఆకర చ రు. ఆ[కమించి 
నడసూవున్న  నిమిత్యం [శీ అహోబలేశ్వరులం సన్యాసం 
వనాదెంచిన ఆదిముమెన శరగోప జియ్యాుంగారికె ఏడోరరమె 
ఆ పురుషోత్తమ ఆక్వారుల (ప్రతిష్ట'సేసి ముకుంద దేవునిచేత 
పవూజగాెని రామానుజదర్శనోడ్దారకువై న (న్‌ పవాంకుశచముపహిాముని 
శిషమ్యులయినటువంటి (స ముచ్చరకోపస్వా మివారిస్తలం యోతిరఠున 
ఆయిననిమి తం (శీరంగరాయ దేవమహారాయుల సముఖానతాము 
మనవిచసి మీరు యూాతిరున రత్నసింహాసనారూఢులై వుండిన్ని 
మకులస్వామి యైన అహొబలేశ్వరునిప్పలం తురకలు. 


4 


ఈఃళాసనములోని వేంకటరాజుదేవవుపహారాజులుంగారు మన 
సూమందక కృతిపతియగు వెంకటరాజే | 


16 

తంజావూరు సరస్వతీ మహాలులో దపులమయముగా ( డాటా 
కు(పతి యొకటియే కలదు దానికి (పతి (వాయించి తత్పు_స్తక 
శాలాధికారులు మాకు బంపిరి మకి_కి మక్కి. గా(వ్రాసిన = 
యగుటచే దానిని దిద్ది మువణమున కిచ్చుటకు సాధ్యము కాడ 
య్యెను అందుకే. ము ద్రణార్ల. ముగా అధికపరి|శమమున న్‌ 
నా సయ రిపిరీతచొప్పున ఛందోగణయతిభ్రంశరహితముగా 
క (ప్రతి (వాయింవవల నె ను ఎట్లో ( పతి (వాయించి సందిగద్దవ్ట్రలము 
లను తంజావూరి3(బోయి కే గా సరిచూచి దిద్ది యింకను 
దిద్దంగుదురని స్రలములను సంస్క తాతకు. క జూాది 
పూరించియును, అందును గుదురనిదాని సుచితరీతిని (గొ_త్తగా 
తజనమనా సహన (గందమును బూరించితిని తంజావూరినుండి 
పుస్త సకము నాకు వచ్చినదాదిగా నిట్లు ముద్రిత మగు న 
జరగిన నిరా ఇహాములో నాకు ( సుడిభు గ | నాన హోద్యోగి 
విద్వాజా, సాహిత్యశిరోమణి, చిరంబీచె అంగనామల బా లకృష్టు 
మూర్తి M.A B OL కడచిన “ee నాకెంకతేని 
తోడ్పడెను తలజావూరి సరస్వతీమహాల్‌ ల్‌ పుస్త అయ 
కార్యదర్శి [శీ యన్‌. గోపాలకా ౨ A.B.L. గారును, 
న్‌ ము[ద్రణమును తిరుపతి రత్నా (పెన్‌లోనే నననతచుతెా 
నాపెస్‌ వారును మాకు(జాల(గా ననుకూలింది యెంతేని తోడ్ప 

ర్‌ మైవారి౬ నేనెంతయు( గృతజ్ఞాండను 


eh 


q 


ఈ కామందకకృతి యాం(ధులయాదరము పడయం గల 
దని, తంజావూరి సరన్వతీమహల్‌ లై _బరీతోని యము[ద్రతాంధ్ర 
(గంధము లెల్ల సుము[ద్రితములై వెలయ6గల వని యాళించు 
చున్నాను. 


తిరుపతి. 1 


వ. వేటూరి ప్రభాకరళాస్తి?. 


వే బత 
కురు 
తడమాకా౭గము 
_ృ్రెతాషారంభము 1 
యష్యంతములు కే 
ళ్‌ 
రాజ్మప్రభావదు స్త్‌ 
రాజ్య స్వరూవయము ప్‌ 
నయ్మవకారము 5 
వినయ సకారము 6 
ఇంద్రియ జియ్మ్టఎకారము 7 
_ ఇ జి అద ఆద 

ఇందియందియార్డ సన్యరూసము 8 


ఇం|దియ నిగహాములేనివానికి వలము$ 
శ్రీవిషయ కామమునందలి దోషము 10 


విద్యావృద్దసంయో గము 12 
ద్వితీయా శ్వాసము 
విద్వావిధాగము 15 
వర్ణాశ్రమ వ్వవసై 16 
దండ మాహాత్య్మ కము 21 
దినజిన రషణము-సజ్జునలక్షణము 22 
దుర్దనస౦గతి 25 
మధురవచో విచక్షణత్వము 26 
మహాత్ములవర్తనము 28 
సపాంగ వరిరక్ష్షణము 29 
పురోహితగుణక వనము ఫర 

మంతివురోహాతుల కార్య 

పయో జనము 36 
రాష్ట్ర సంవత్స్యరూపవము 87 
(గామలకషణము 38 


రోటలకడణయయు 
ఛండారము 
మలము 
మ్మితలత ణము 
మొతుల ధేద ములు 

రృతీయా శాష వము 
స్వామ్వును జీవివృ త్ర ప్రక రణకమ 
అనుజీవివర్తనము 
విర డ్రరాజలక ణము 
కంటవళిక్షణ ఉఆరరణము 
రాజప్వ్షతరక్షణము 
ఆత్మరక్షీఆక రుకరణము 
విషవరీ2 ఏశానము 

చందా శ్వాసము 

మండి యోని టర రణము 
కౌలీన్యాది విజిగిష గుణములు 
మండలస్యదూ పము -త దృేదములు 
ద్వాదశ రాజమండలము 
మండలచరిత (పకరణము 
సంఘధర్మ న్వరూశము 
మి్మితమండల వర్తన పకారము 
సంధివికల్చ్ప (పకరణము 
సంధికర్తులగువారు 
వ్నిగహ వికల్ప [వకరణము 
యానభద రణము 
ఆసన (పకి రణము 


హు 
విగ్ర 
10 
40 
41 
41 


ts 
47 
51 
60 
62 
64 
64 


108 
t10 
11వ 


SE స్య Ex రణము 
సమ్మాశ్రయ (అకతణము 
కరప మాశ్వాసము 
మం(తవికల్స (పక రణము 
మం(రాంగములు 
కార్వసిద్రిసూచతములు 
మంతైమండిల వృత్తము 
మూత చేదములు 
చారల&ియాము 
సంస్లగూధి వార ఐషణము 
సంచారగూడ దారంషణము 
షమాళ్వ్యాసము 
వ G 

ఉర్సాహ బేశంస్నాపక రణము 
(సర్శితికర్మ-రా జచర? 
మంత్రిచరం 
రాష్ట్ర్రచర్వ 
దురచర్య 

fy 
బలచర్య 
పకృతివ్య సనములు 
రాజవ్యసనము 
మం|తివ్య సనము 
భందారవ్యసనము 

అసి అలీ 
రాష్ట్ర్రవ్యసనము 
దుర్లవ్యసనము 

Ca 
బలవ్యసనంబులు 
పరికీప్తాదిబల లక్షణము 
బలవ్యసన పరిహారవివానము 
మెత్రవ్యసనము 
స వవ్యసనవర (ప్రై రణము 

నం nh 
స పవ్యసనములు 


అలాల 


[115 
[110 


120 
12b 
128 
129 
13 | 
185 
186 
137 


142 
140 
149 
149 
149 
100 
lol 
151 
152 
1గ2 
152 
153 
154 
154 
15ర్‌ 
157 
138 
159 
160 


టా నాలా రాయనా కా నాచన లా నాలాల డా పాన చాడు. బాత. పరల జడా నాను నాలా జానా కుకా టు తాలు. ననన ననన నక ల వమన వాటాను 


చొవ్చౌాయషంము 100 
అప్రదూషణము 106! 
న్యుగయావ్యసనము 1 (ల 
వెటయందు తంల యిలు 1౧] 
జొద ము 100 
ప్రీవ్యసనడు 108 
పానము 169 
వమా శ్వాసము 
య్మారక్రావయో కృపదర్శన ఎడ రణము 172 
దండి యా(డావిధానము 174 
కోపదై ౧విధ్యము 176 
కార్యవ్యసనంబులు 178 
సప్ర్తవిధ సక్షలక్షణము 179 
అనురాగి సహాయలకిణము LY 
సద్వ్యృల్లసటోయలక్షణము [80 
ఆత్మగుఎయుం నువ్యాగాదుల్నశేష్టవ 180 
శక్తి త్రయ స్వరూపము 180 
దండయా[శ్రాకాల దేశాదులు 182 
దండయా[ర్రా సమయములరాజి వైఖరి 184 
సర్వావర్దనోపాయము 183 
సృంధావారనివెళన్మబకరణయు 188 
రా శాభిరక్షీణ'కె ఎైనాావస్థానము 190 
జ్యాగదవ స్టీర్యావశ్యంత 191 
కంటకాదిభూదూషణము 191 
ఉత్తమాదిభూఖేదములు 192 
నిమిత్త జ్ఞాన ప్రకరణము - అపజియ 
సూచక నిమి త్రములు 192 
విజయసూ చక నిమిత యులు 198 
ఉపాయవికల్చ 1పకరణము 199 
స స్పవిధొపాయములు 196 
సామస్వరూపము 196 


had 


న 2 19+ “వేడాతకి (వదావయు 219 
| 

నామ్మ్యతయోగ లే 19 కయాణవ్యసన రక్షణ (బురరణడు 222 

చాప రత [98 కకూటయుద (ప్రకారము 224 

ణి 


| 

అధిమాని _పకాలయుి 202 వయసా నవృద్ధ్దులు 228 
సీతవర్గ (ప్రకారము 203 ,  చమురంగఒల (వయోజన్నవకారద 
(కుద్ద వర్గ ప్రకారయు 208 | గజంర్మ 221 
ఎనోపాయములు 2153 ,  క5థంర్చ లై? 0 
ఆరంగుణంంలు 17 ఈకలు 22 
మూర కా క యులు Sl Ses ర్చి 23 
ఇందవాం. (ఒకెరింి 209 దరురంగణందములనే౨లు 291 

అష్టమాశకాంసము, వా జిమామి 211 
జతర. 917 " రథధథామి లై] 
షద్విధంలగ్రుకారము 21? ) నాగభూమి 232 





చంక కదుకుని 


జ్‌ జ్‌ 
నొగతు నుడియింవం దిగు 
జై 
నరుననిభు లంకనువి కారున విఘనికా॥ | 
భు గ" జ 
శ ఇ బ్గా 


కం[ ఈ దీరి జ(ల్రిమిై 
(శ్రీరాజితు( డగుచు రాజ పేవిరచరణాం 
పోరును. చేంళటడల 


ష్ష్‌ లల 
wy 


చారులు గ వఏజయనిత్యోర్షతుండై ॥ 


చ్‌ 


జగ గ అర దో 
షష్ట్యంత ములు 
కం! ఏవం విధగుణలయున 
శొవార్టి వసుంధరాతలాధ్యకునకుజా 


“oll వాటిఘునమహఘోటీఖుర 


రి నామోన్న తికికా॥ || 
కాదో తైతిస్షుర్ష్య్యా 





ణా (వాత ప్రతిలో నున్న యో పదము (గంథస్థమగునో 
విపెకారుని పద్యమేమో 


ఆంధ్ర కాముందవము 


కం॥ కంధరగురుసింధురవర 
బం యమరతిరదానసలిలపటుని క్ర్రరసౌ 
గంధ శ్రీసంవాసిత 
సించుడరింగునకు నయవిశిష్షాంగు నకుకా॥॥ గ 


కం1॥ పురహర గిరిధర శరహారి 
సురరది గురుతరలసద్యళోహారునకు కా 


వీరసీరాకరథారా 
ధర ఇ(వాహనస్టెర్యదై ర్య) తతసారునకుకా॥ [ 
ర 


కం తెంకణచోళ|దావిడ 
కొంకణ చూపాలద_త్తఘోటీేటీ 
సాంకవతతికిం దిమ్మయ 
వెంకటజనపతికి సీతివిలసితమతికిజా॥ 7 


వ అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నా యొనర్చుం బూనిన కొముందకి 
నీతిశాస్త్రంబను మహో(ప్రబంధంబునకుం (గ్రమం బెట్టిదనిన. 8 
జ్ఞా (శ్రమం త్రాఢ్యుండు విష్ణుగు పుండు వచశ్శీఎయుల్ల సిల్లకా ఘవం 
బె మించంగ నొనర్ఫ్చినట్టినయశాస్తారంబు కామందకుం 
౧ యలు aD 
డామోదంబున సంగ్రహించి నయకావ్యంబై తగకా జేసె సీ 
భూమికా సర్యహితంబుగా బు జూవుగా భూపాలయోగ్యంబుగాకా॥ 
వ॥ అవ్విధం బెట్టి డనీనః 10 
కం శ్రీమంతుడు గుణవంతుడు 
ధీమంతుండు నై న రాజదేవుండు చెలయకా 
దా మంతు కెక్కి యాజ్ఞకా 
భూమీస్థలి నిత్యమార్గమున న్‌ల్చె భనయకా॥ 11 
అ ( ) 


ననన న న sR sn 


ర్‌ 


a క 


on 


క ం॥ 


ప్రధమాశ్వాసము 8 
రాజ[పనావము 
ఆకిల దిక్చాలరయంశముల్‌ దనయందె 
మిళితమై దీపించ మించురాజు 
సకలవర్హ్య ంజు లా(శమములు మర్యాద 
విడువకుండ నొనర్చి నడవురాజూ , 
బలవంతు ళలెందు దుర్చలుల నొంచకయుండ?। 
జేసి నిచ్చలును బోషించురాజు 
భువనళ (తువులను చౌెలియింది (పజలకు( 
జాల( గోరిక లీయం. జాలు రాజు 
పూసల పుణ్యములు సేయు (పకృతు లెణిగి 
నీ(గహానుగహాంబులు నఎజఅపురాజు 
తాన భూభారమంతయు.6 దాల్భురాజు 
ధరను (బత్యక దై వతం బరయ రాజుః॥ః 12 


(శ్రీలు చెలంగు వై భవము నెందు జయం బొనంగూడు6గీ_ర్రియుం 
జాలగం గల్లు( 'దెజము పొసంగు జగంబులు మెచ్చు నెందు భూ 
పాలుడు సద్గ్దుణోన్నతుల భాసిలినకా గుణ మెచ్చుకుందులజా 
లీల వహించి కాదె ధరణీవిభు. డౌటయు బంటు లౌటంయముకా॥ 


అనిశము బుధసమ్మతు (డగు 

జనపతి దా హేతువగును జగ బులరించకా 

గను౭6గవ కింపెసంగడు శశి 

వననిధి నలరించి మించువై ఖరి నెంచకా॥ః 14 


లాలించి ధర్మగతి. బ్రజం 

కూలించి మదారివిరపట్టణము లిలం 

గూలించి మించురాజును 

మేలెంచి విధాత యంచు మచ్చుజగం౬ుల్‌॥ [స్‌ 


వెఛి$॥ 


వెప 


తా 
dl 

జ 
క్‌ 


3H 


“ou 


So 


ఆంధ్ర కాబుంనచనకతకము 


పోడ యయి (పోదురాజూను 

సాద ఏనా చెల జగము గొదవ పటతాందనుకా 
అహా 

(టోడయగు వుదికానిం 


నూదన యల యోడజాద(6 గూడకా జాూాడకా॥ 


రాజునందు మంచు రక్షణంబందును 
జేతములుసు గృషయు. బెంపు మీజు 

వానిణ జెజచు నపుడె మానవరోకంబు 

(బతికి (బలుకకుండుపగిది నుందు॥ 
మానవపతి తోకమునకు 

వానవలెం [బాపు దాపు వాన యుడిగినజా 

దా నొకగతి మను లోకము 

మానవవతి( నూడదెని మల్లట గుడుచుకా॥ 
చాజు (పెజను రక్షించును 

రాజును (బ్రజ (గ్రబల(జేయు రాజు (ప్రబలినజా 
రాజిబ్ల సివులు గావున 

భూజను అవ్వేళ రాజుల భబూజింస(6 దగుజా! 
ఏలిగతికా వర్తించిన 

ఘూతలవతి ధర్మకామముంం నర్ణము దా 
చట్‌ జందుం (బజతో 

నాతెఅల గెడలినసు |[బజయు నతడు నొగుంరే॥ 
నహుంమ(౬ డధోగతిం బడియెకా 

మహాతంబణగు భర్య మెడలి మహి జనకుండు దా 
అబహంతరసంనద6 జెంద6డె 


అహా కొ లము మునిన్ను ధర్వ్హాపధసశళ్చాలు డె tt 


16 


17 


18 


19 


“i 


కం 


An 


“on 


అటు గా 
ఖా 


వర్మము సవతుల సలి 2 
ధార్మికు 6దగు స్చపతి యర తకి( జెంది దగుకా 


భర్యమున క అయు రాజ్యము 


ఛర్ముముసకు చందు సంపచయు ఫలము గదా;ః। 


రాజ్య స్యతూపము 


3 


కల లు 
భారా దంచ! 


యు రాష్ట్ర నుర్గముంం కోన 
sa) "క 


మును బలంబును జుట్టంబు ననగ నలరు 


r 


నంగములు గల్లు నదియె రాజ్యం బటం|డు 
చలంప నది సక ్వబుద్దిచే€ దినరుచుండు॥ 
అనిశము నుత్సాహాంబున( 

చనరుచు స తంబు చెండి తనబుద్దిబలం 


ఛీ 
అలనే 
ఛో 


బున గు రె రాజురం 


వనం యర్నందబు చేయం౭దోంంను బిడెకికా॥ 


న్యాయమున భనము గూడం 

జేయుట యది రక్షణంబు నేయుట (పబలం 

జేయుట సుపా[త్రదానము 

“సేయుట యన నాల్లు గతుల కితివతినడడత్‌ ॥ 

నయ (ప్రకారము 

సనసయయము వఎక్రనుము నున్నతి౬ జెంది యుత్స్చాహి 
య్‌ సిరి చెందుట కడరనలయు 

వా నియమమును ఏనయమె మూలముగ నుండు 
నా విసయమె యిం[దచియములవిజ య 


wa 


hs 
to 


her 
shy 


గ్‌! 


రై 
tere 
ల 


గ్‌ 


ఓ సే 11 


ఆం[ద్ర కాములంచవ*యు 


మది భాస్ర్రనిశ్నయం బందిన( జేకూరు 

నా శాస్ర్రనిశ్సోయం బందెనని 
శానా9ర సిదులు సంభవింపగ౭ జేయు 

జల ర ఆ 

నందువె సంపచం౭ జెందు నెందు 
దరు ముత (బ్రజలచే రిసుతి€ గాంచు 
విశయమే సుగుణంబుల వెలయ? చేయు. 
గావున వినయ మెప్పుడు గలుగ వలయు 


ఎతిమార్షం బెణ్‌ంగిన నృనవరునరు॥ 27 


శాస్త్రంబు ధృతియు(.(బ్రజ్ఞయును సామర కంబు 
(బతిభ మాటలనేర్పు( చెొఢథమంబు 
ధారిణాక కి యుత్సాహాంబు( గడు గటి 
దీ లా 
తనము నాపదలకు€ దాళివొనుట 
వావనత్వంబు6 (బవభోావంబు మె(తియు 
సీగి సత్యంబు మే తెజుంగుటయును 
శమము సక్కుులమును దమము శీలంబును 
వినయంబు నయమును వి|క్రమంబు 
నావిగాం గల నుగుణంబు అధికసంప 
దలకు గారణముు గాన ధరణినొాదు( 
డిట్టి సద్దుణగణముల నెనయ వలయు 


దనమనంబున సిదిల జెంద6 దలయెనేని॥ 28 


వినయ (ప్రకారము 
ముసుపు6 దా వినయము జెంది వెనుక వినయ 
పరుల6గా6 జేయవలయును నరవరుండు 
దన[ప్రధానుల( దనబంట్ల 6 దచినదుసుతుల (6 
దన|పజల ..0దు! [గమముతో జనులు పొగడ ॥ 29 


ఖ్‌ 


[[దవమా శ్వాసము 


కం॥ అదురకులత సమ 0[త్రుల( 
హం 
చనది మజ న్కృనుప(ణా అతనముది., శీలి 
చినయట్ల రాజవర్యు6దు 


సున రం వురి సచుత రతా తలా నచ్చ నిలజా!! gb 


ఇం(దియ జయ (హ్రకారము 


గి;; అరుల నొంపుచు విషయంప్పటడపితోన 
మబమరువృులె డెడ్‌ ఎం(దియభ[ద్రదంతి 
అలా 
జ్‌ రం దిగు నంకుకందుడేోత 
a 
దనకు (6 BE పసముగ.6౬ వేసికొనయగవలయు॥ వ్ర 


అట ములో 


వ॥ అది యొల్లన్నను జీవాత త్యప్రయత్నంబువలన సక్వాంద న మసడా 
విషయంబులనుం జెందెడికొణకు మనంబుతోంల గూడ గూడుచు 
నుండు, దన్మనంబును థోగ్యవ స్తువుల పర రో నతు ౨కూరా ఎంద్‌ 
యంజఒులను జెంది వానిం (బేరింపుడు నుండు, నయిం పియుందులు 


సయ్యర ౨౬ JC (గభాంచుదు సందు. నో అనాత్మ తత ee SE 
ye mu 
మనంబువలననే యిట్టి (పన రన సరభవఏంపహపుదు. ముంచు డౌ నవింజుసెం 
జాం ఇళ్ళ 
హృ్‌దియంబును చి తంబును బుద్దియును మునక కకరాషయంబు టి 


బరగుచుంకుు విటి జీవాత్మ గరుగుటకు కరా తుర రం తన్నా 


5 


a) 


ద్వేషంజులు సుఖయఃఖంబులుం (బయడ్న డు జా నై. సంస్కారింబు అచాసుట్ట 

వొమ్మిదె గుకింటులు గుయితు లణగుచు లు నియ్యం(చైయ లకు 

సర్హ ల.ఎఅతోడె ఎంబంధంబు గంగి నొంగ్రామాటును ఇనా నరం 
నో, 


సరత ముతత పల న యు సై యా మ యమిుణుమా[ ౩౦ పము అము సరము ఫటట గ) 


తెలుపుటకు గతల. రండు దండలు గి 
కం॥ ఎజు€ళగ€ళబటం అర్ద మము ఎఎ 
కా 
గందర జ చు సయం. అల భం 
డ్రె cn 
మెజసీన మంజరి యంగ 


నెజవపుగ 6 WoO as dy నేర్చరు క. మ 3 
౪ 


హ్‌ 


గ్‌! 


3s 


La 
po 
నా 
"గనక 


లీ 
Soi 


An 


ఆంధ కామందకము 
ఇం_దైయెందియార్ల స్వరూపము 


చెవి చర్య ముయమలం జిహ్యాయు ముక్కును 
నను నివి బుదింద్రియంబు తె దు 
యి రా 
శబ్దంబు ముతీయు స్పర్శంబు రూపంబు ర 
సము గంద మనెడి విషయము లెదు 
పాణి పాయువు గుహ్యాపాదంబులును వాక్కు 
సప యప 5st గర్య్మేందియంటు 
(cn 
ఆాదాని ముత్సర్ల మయమానందమును గతి 
యాలాసమును విని కదు [క్రియలు 
ఉనా 
దగు మనసు నాత్మ రెంకు నంతఃకరణము 
అగుదు నివి య[ప్రయత్నంబు నంది కూడ 
గలుగు సీ రెంటివలన సంక ల్చ మెప్పు 
డిట్టి మార్షంబు నరవరుం డెబుం గ వలయు॥। 
తనువు బుగ్గిందియంబు లగంబు అెందు 
య ఇ 


బాహ్యాకరణంబు లన6గ నేర్పడి తనర్చు 
నవియు గలుగుట దెలియంగ నగును గోర్కి_ 


సరణిచే నిశ్చాయజ్తా నసరణిచేత॥ 
చు 


ఇల చాహ్యాంత కరణం 

బులు మెలంగుచు నుండు యత్నము ముందరగా. 
గల యత్నము లుడుగుటచే 

గలుగు గద మనోజయమ్ము గలవొచిలకు జా॥ 
ఇట్టు లెంద్రియజయముచే నెపుడు మనసు 

నాతృ్మయం దొన6గూర్చుచు నాత్మహితము 
నేర్పుతో. జేసికొనందగు నీతి, దుష్ట 

నీతి నెజుంగుచు ధరణిలో నృపవరుండ॥ 


§4 


లర్‌ 


కon 


కం 


SoH 


వః 


(పధమాశ్వ్యాసము 
ఇంద్రియ నిగ్రహము లేనివానికి ఫలము 


లీల దనమనను? గెలువం 

గా లేని మహీవిభుండు గడు శౌర్యముచే 
వేలావలయితధరణీ 

పాలుర నేరీతి గెలుచు. (బాభవ మెసగకా॥ 


పహారియింపుచు€౬ జేతలతుద 

విరసములై యుండునట్టి విషయంబులచే 
నరపతి బోధితు.డై తా 

గరికరణీం గట్టుపడుచు గాసిం బడడే॥ 


పసుటయు౭ గనుటయు వాసన 

గొనుటయు€ జవింగొనుట యంటికొనుటయు నీ మై 
దును దా మొకటొకటియ (పొ 

లిని జెజటుపంగల6 జాలు ధారుణీస్టలియందుక॥ 


జిది యొట్రన్నను. 


కసవులు దిని శుద్ధి గని దవ్వుగా దాంటు 
లేళ్ళు ఘంటల(మో6తవల్లం జెడుట 
తరుమల6 బెకలించు గిరివంటి కరి పెంటి 
ముటుచే (మాంకున6 గటుపడుట 
టె అట 
దీ వమె కనుపటు దీవపంబు గను వేడ్క 
అనాలి యా యట 
ముడుతలు దాన్నిపె 6 బడి మడియుణ 
కనరాక6౬ గడు తోండుంగల నీట నుండు ను 
ఏసకింబు గాలపుదుిరచవిం బొలియుట 


మదము (గోలంగంబోయి బెట్టిదము లగుచు 


ఎడరు గజముల చబవులజ౬కాడులచేత. 


<) 


bh 


88 


39 


40 
4} 


గ్‌ 


Sot 


ఆంధ కామందకము 


దేంటిదాంలటులు నొగుబుటల్‌ దెలిసి నరుడు 
విషయములమీుంద నాన క్కి విడువ వలయు॥ 42 


విషసమమువై న విషయముల్‌ వేటు వేణు 

నొనరిచి యొకటి చెబుప(గా నోపు మనుజు 

డైదు విషయంబులను జెందునట్టి మనుజు 6 

డెంచి చూడంగ నెటుల జయించి యుందిు॥। 43 


ఇ ట్రై యియుండియును వెండియు. శీ4 


చాలం గాంక్షలు మాని భూవిభు(డు నిచ్చల్‌ సౌఖ్య మందం దగుజా 
లీలకా వేళనె ఛోగ్యవస్తువులచే లేకుండినం గామిసీ 
జాలంబుకా సరసత్యముకా విభవముజకా సౌందర్యముకా శ[త్రుఘా 
పాలో _త్తంసుల( |ద్రుంచుటల్‌ సిరులు సంపాదించుటల్‌ వ్యర్ధముల్‌ ॥ 
ధర్మమున నర్ధ మొనరు నరమున( గామ 

మలరు6€ గామంబుచేత సౌఖ్యంబు గలుగు 

నట్టి ధర్మంబు నర్గంబు నడచి విభుండు 

కామ మొందుట మృతినొంద+ గడంగి కొనుట॥ 46 


శ్రీ విషయ కామమునందలి దోషము 
సంతస మావహింపంగల చంద్రనిభాస్య యటన్న పేరు వి 
నంత నె యెంతవానిహృదయంబు తరంగితమై కరంగంగా 
వింతవోలాసముం బొరయ (వే(కపు గుబ్బలు మేలిచూపులుం 
గుంతలముల్‌ జెలంగు నల కొమ్మల? జూచిన నేమి చప్ప యంగా 


వలపుల సొంపు కెంపు జిగివన్నియ వాల్లడకన్నులం గనం 
గలకల మంచు మించు వృదుగద్గదభాషలు, నేకతంపు చ 
ర్యలు వెలలేని మెచ్చుల యొయారి తుటారి మిటారి యొస్పులుం 
గల కలవాణి యేనరుని:£ గాంకల6 బెట్టదు గుట్టు ముట్టంగకా॥ 48 


గో 
ఆ చాలీ! 


wh 


ny 
జ 
tll 


డి 
en 


“మ. 


(ప్రధమాశ్వాసము 11 


జడదారిమనసునై నకా 

గడు రాగము జెంద.(6 జేయు. గాంతామణి యే 

యెడ సంజప్రొద్దు చందురుం 

గడు రాగము జెంద6 జేయుకరణికా ధరణీకాః। 49 


ఎంతయు మందయానముల నెంచగ మించి (పనన్న లీలలకా 
సంతన మంద౭€ జేయంగల చం[ద్రనిభాస్య లదెట్టి వేళ భే 
దింతురు నేర్పుతో డ నతిదిరుల నై న (గమంబుచేత స్‌ 
రంతయు౭గొండలం బలె మహీస్థ్టలియందు. దలంచి చూడ(6గకా॥। 


మాన మును (గోధలోభముర్‌ మదగుణంబు 

కామమును హార్ష మనుచుండ6 గలిగినట్టి 

వె రిషడ్వర్ష మడంపగా వలయు రాజు 

రాం గ్‌ 

ఏవని విడిచిన సౌఖ్యంబు వెలయు గాన న్‌ 1 


ధరం గోరికలవల్ల దండాఖ్యు( డనురాజు 
మెజయం గిన్సను జనమేజయుండు 
నధికతోభంబున నల పురూరవుండును 
వాతాపి హార్ష ౦బు వదలకండి 
మానంబువలన దశాననదై త్యుండు 
దంథోదృవుండు మదంబువలస( 
జడుటయు మతి వీని విడుచుటవలన, నా 
భాగమహీపతి పరశురాము. 


ఉంబరీషోదు లిల నేలినట్టి క్రమము 

ఐజింగి నేర్పరియగు ధారుణీశ్వురుండు 

శ్యతుషడ్వర్ష మడచిన సంతతంబు 

జనులు వినుతింన నేలు నీ జగతి నెల్ల ॥ రీ 


12 


క oi 


కం 


కం॥ 


వ 
కం 


చం 


ఆంధ కామందకము 


విద్యావృద్ద సంయోగము 

థర సుజనసమ్మతంబగు 
చరితంబున ధర్మ మర్దనంగతినిజా సు 
దురునాశ్రయించి విద్యల 
౧ 
నిరవుగ( బతి చదువ దగు జిజేంద్రియు. డగుచుకా॥ sp 
విద్యలు చెందగా వలసి వేడుకతో గురునాశ యించుటకా 
విద్యలు చెందు మల సరవిజా వినయంబును బెంచులీ బూన్కిమై 

భా లా 
విద్యల జెంది సద్వినయమవృ త్తి. జరించుట యల్ల ప్రా భా 
వోద్యతలిల నాపదల నొందక వరిలు నందుకి భరకజా॥ 54 

ధి ర 

జనవతి యీగతి( బెద్దల( 
గని మని సేవింప సుజనగణసమ్మతు(డై_ 
దనరుం గుజనులు (పేరే 
చినయెడ నేకార్యములను జెందక యుండుళా॥ ర్‌ర్‌ 


సతతంబు6౬ గళలం జెందిన 

కితిపతి యభివృద్ధిం జెంది చెల(గుచు నుండుజా 

నతతంబు6 గళలం జెందుచు 

సితపక్షమునందు6 జెలంగు సితకరుమాడ్కి.క౯ా॥ 56 
అట్టు గావున. ఫ్ర? 
గురు గొలున వలయు విద్యా 

గరినును గులగురువువ ల్ల గలిగినవిద్యల్‌ 

ధర ధనము నయము దానం 

బరమతములు దెలియు నందు పలసిద్ది యగుకా॥ శ్‌శీ 


జగమునకంటె వేజె యయి చాల స్వభావనముచేత నుద్దతిజా 
దగు ధరణీపతిత్వము సదా వినయంబున6 గూడ జేయంగా 


Gu 


gn tH 


Son 


(పధమాశ్యాసము 13 


న గదు బల్మినై న వినయంబుసుమీ నయసిద్ధి యందు దా 
ముగుల6 (బధానమై వెలసి మిందు వహించు నుదంచితస్టి తిక! 


కంగతి సీతిరితిం దగి యె ల్లపుడుకా వినయంబుతో( గదుకా 
చీగరిముం జెలంగు జగతీపతి దా నరచేవనేవితం 
బె గణనీయ మున్నళమువై తగు శ్రీయుతమౌ పదంబు ను 
{a WR pan 
ద్యోగము మించ (గాంచును మహోన్న త మేరుశిఖాగ్రముంబరెకా॥ 
అధికు6డై న వినయ మందకుండిన€ దన 
సగబఅదేక జిక్కు_వడుచు నుండు 
నల్పు€62 న వినయ మందియుండిన€6 దన 

నాకా 
పగఅ గదిమి చిక్కుపజిచి గెలుచు 61 


జనులకు 6 గాల్వంగా6 దగును జొలంగ రాజు విసీతు.దై నచో 
వినయమె భూషణంబు పృధిపీపతికికా వినయంబు€ల జెంది మ 
అని కరచర్య దానము విలాసము గలిన భ(దమూ దియె 

ళా Fa క మ 

తనదు గజేం దుచందమున డా 6జెలువొందు నరేం (దుండున్నచిజా॥ 


సీతెయు విద్య గల్లు ధరణీవతికిణా వినయంబు భూషణం 

బె తగు నందువల్ల 6 |బజ లందరు చేరుదు రందునే రివుర్‌ 

(+ MR ae 

Cal అనస్‌ అ 

ఫీతిలి కొల్వంజొ తు రరిఖీకరుండై తగెనెని సర్వధా 

[(త్రీతల మేలు నేలుటలం దేజము సంపద కీయ చెల్వగుకా nH 68 


(శీమద్రామకృపాకటాకకలిత శ్రీయు క్త యు_క్త(క్రియో 
ద్రామాచారవి శేష శేషవిలసద్భాషాసుధాధార ధా 

రామంజుక్రమ ఘోటికా ఖురపుట (ప్రకుజ్జ విద్వేష ఇ 
ద్నూమీనాయకటోక లోకవినుతాంభోజా ప వంళశా(గణీ॥ ey 


లా 


14 ఆం(భ కామందకము 


Son డీ చంచదృట్టరు చి 
క్కాచార్య వరార్య శిష్య యతులిత శౌర్య 
ప్రాచుత్యధుర్య సగసణద 
త్నాచల జయలలిత ధైర్య నయవినయ నిసఫ్‌॥ 65 
Sn 


సనంచచామరము 
ధరా ధరాదిరాజ దరవమ్యుధైర్య వీర్య శౌర్య భా 
సురానురాగ నాగ పూర్ణ సోను ధామ క్ర రమే 
దురాదురాసదో[గజన్య ధూతభీతశతుభూ 
వరానదాంగ మంజువాక్యో వై ఖరీ ధురంధరా॥ GG 
గద్యము 2 ఇది శమన్యదనగోపాల వర ప్రసాదలబ్ద సారసారన్వత 
భారద్వాజస గోత్ర జక్కారాజ యెజ్దనామాత్య పుత్ర సుకవిజన 
విదయ (శ్రీరామకృష్ణ భక్తివె భవ భాగదేయ వేంకట నామజేయ 
(ప్రణీతందై న కామందక నీతి శాస్త్రంబను మపహో(పబంధంబునందు 
రాజ[ప్రభావంబును, నయవినయ మనోజయ (ప్రకారంబును విడ్యా 
వృద్దసంయోగ (పచారంబును నన్నది (ప్రధమాశ్వాసము. 


వారన ల 


on 


వః 


itt 


ఆ ౦ కాంత హవన 


ఈ 
నవ Gre 

ద్వితీయా క్యాసము 
శీరామచం[దచరణాం 
భోరుపహాసేవాధురీణ బుధవినుతనుధా 
భఛారావమురాళకీ వివి 

PURI: . Wa 

కోరా కొం(డ్రాజువేంకటా[దినరేం[డా i 1 


అవభరింపుము. 2 
విద్యావిభాగము. 


నృపతి దెలియంగనలయు నాస్వీక్షకియును 

(దయియు వా_ర్హయు మఆతియున్లు దండనీతి 

వీని జదివినవారిచే వీన్నిక్రియల 

నలరువారలచే వినయంబుం€ జెంది ॥ 8 


ఆది యెట్లన్నను సీనాల్దువిద్యలే సకలమగు జగంబు నిలుపు 
అకుం గారణం బగుచు నుండు వెండియు నాన్వీకకి (త్రయిీవిద్య 
యందలిభేదం బగుటచేసి త్రయీవా రాదండసీతు లివి మూడు 
విద్యలే యని మనుమతంబువారు పలు_చుండుచురు. లోకం 
బర్హ్యప్రథానంబు గావున వా_ర్త్రయు దండనీతి యను నివి రెండు 
విద్యలే యని గురుమతంబువారలు పలు_చుండుదురు. సర్వ 
విద్యారంభంబులు చండసీతియందు సుండుం గనుక దండనీతి 
యొకటియ యని కుక్రమతంబువారు పల్కుుడురు వేం మేల 


ఆం(ధ్ర కామందకము 


పనికి. (బ్రయోజనంబులు గలుగుటంజేసి యాస్వీకకీ(త్రయీవా రా 
డండనీతు లనం గలుగు నాలుగువిద్యలు ననునది యూ కామందుక 
మదంబునకు సమ్మతంబు. 4 


ఆస్వీకకీవిద్యయం దెజటుంగగం దగు 
నాత్మస్వరూప మాద్యింతముగను 
ధర్మస్వరూపం బధర్మస్వరూపంబు 
నల (తయీవిద్యయం దదురుచుండు 
నర్గంబుతెణి(గు దురర్లంబులెజ గును 
వాంచ డెలియంగవలయు ఎప్పుడు 
నుతీ దండసితియం దెజుంగంగవలయును 
నీతివిద్యలును దుర్నీతివిధము 


గీ దండనీతిని బాయుచో. దక్కినట్లి 
లు 


కం (1 


విద్య లవి మూడు మంచివై "వెలసియుండి 
మైన విఫలంబులగు వేనియటుల దండ 
సిడి నొందిన విభున కిన్నియు ఫలించు॥ ర్‌ 


జనవిభుండు దండసీతిణా 

దనరిన( బద నెజణు6గువారు దక్క్‌ానవా "డె 

లను జదువుచుం(డు విద్యల 

ననిళం జాన క మించ నంచితమతులే | గ్ర 
అలానే Bore 


వర్ణాశ్రమ వ్యవస్థ 


గీ॥ ధరణి వర్లాశమముల కాధారమెన 
౬9 యా 


యట్టివిద్యల రక్షంచునట్టి యధిపు 
డథిలవర్థాశమములవా రాచరించు 
పుణ్య మాజణజవపాలు ద్వా బెరయు* సం (డ్రై [| 7 


సీ॥ 


Ant 


గీ 


ద్వితీయాశ్వాసము కే 


ఇల నుఖదుఃఖంబు అలెజింగించుకతమున 
నాస్వీకకీవిద్య యాత్యవిద్య 
యగు దానిచేయ ద్త్త్వ మరసినవా€6 డెందు 
దుక౭ఖంబు సుఖమును దొల(గ. (దోయు 
నల బుగ్యజుసామములు (తయీవిద్యయోౌో 
ననువుగా నెటుకతో నందు మెలగు 
నత (6 డిహాపరములనందును మతియును 
న్యాయమీమాంసలు నంగములును 
ధర్య్మశాస్త్రపురాణ వేదములు నెపుడు 
ధరణిలోపల6౬ (ద్రయి యనం: బరగు వార్త 
(నాం దనరుచుండు. బశుపాలనంబు గృషియు( 
బణ్యమును వీనిచే లోకపాలనమగు॥ 8 


(+ఈవృ తులను లోక మెల వ రించుట 
pane. మె. అని 


వార్త జీవన మన వరలుచుండు 
ఆశీకణము( జేయ నధిపతి దండనా 


మము నెందు నతనిసన్మార్గమునను 
జోధించునది నీతి పొందుగా నిందుచే 

సీతిశాస్త్రము దండసీతి యయ్యె 
నాదండసీతిచే నభఖిలలోకోవపకా 

రములై న విద్యలరక్షేణంబు 


నాత్మరక్షణమును జేయనగును విభున 
కటుల( బరిపాలనము సేయునట్టిరాజు 
రా జనంగ మించి సకలధరాతలంబు 
నేలు బజ మెచ్చ విఖ్యాత లీలకోడ it గ్ర 


శ్వ క్‌ 
గ్ల ( + న! ల... we. ఫి (బం ఉ వటి శ శశికువి జ సశ ఇ 4 } 
ము. 
& 


న్స్‌ | 


ఆంధ కామందకము 


గ॥ ఎందుచేతను బురుషార్ధ మెబుయగయబడు వి 


An 


చేకులకు నందు కలరును విద్య పేరు 
విద్య యను శబ్దమును (బభవింప(జేసి 
యమరు విడ ధాతు వదియు క్లైనార్ధకంబు 1 18 


యజనంబు దాన మధ్యయనంబు నివి విపు 
లకు రాజులకు వైశ్యులకు సమములు 
సత్సరితిగహము యాజనము నధ్యాపనం 
బును విపులకె ధర్మములు దలంప 
శస్తుజీవనము( (బజారక్షణంబును 
శత్రియధర్మముల్‌ ధా(త్రిలోనం 
బణ్యంబు( గృషియును బశుపాలనంబు ని 
మ్మహిని వై చబ్యలకు ధర్యం బటం(ద్రూు 


క్రమముతోడుత నిట్టి వర్ణముల సేవ 

సేయుటయు కశూద్రధర్య మీ నేవ కారు 

చారణుల్‌ సేయు పనులును జగతిలోన 

ననిశముకా వీరి కెల్ల జీవనము లండు ॥ 11 


పీ) గురుసింట నుండుట గురుః గొల్చుటయు హోమ 


ములు సేయుటయు (వతములు సలుపుట 
చదువుట ముప్పొా9ద్దుం జన్నిళ్ళ మునుగుట 
భిక్ష యె త్తుట ప్రాణభీతియందు 
గురు. దాయకులడుట గురువు బేకుండిన 
గురునుతుం దనతోడం గూడిచదువు 
వాని నల్లన గూడి వృర్తించుటయు (బ్రహ్మ 
చాదిధర్యంబులు చదువవచ్చు 


ద్వితీయా శ్వాసము i§ 


గె దనుక దండంబు ముంజియు( దాల్చి జడల 


నంటి మైనను మట్‌ ముండు డగుచు నుండి 

మైనం చగి (బహ్మాచారి దా నాాశమాంత 

రంబు దనయిచ్చం జెందు టర్లం బటండ్రు ॥ 12 
యా 


అగ్నుుల6 బూజించి యతిధుల నర్వించి 
చవతలకు. వితృదేవతలకు6 
(గమమున నారాధనముల. జాల నొనర్చి 
యిరు(పొద్దు డానమ్ము లెపుడు చేసి 
ఢర్యశాప్రముల వేదముల యర్థంబుల 
సంతతంబును వేడ్క. జదివి తెలిసి 
తమతమయర్థముల్‌ తప్పక జీవనం 
బులు చేసికొనుచు దీనులను (బ్రోచి 


సత్యమున మించి నిజకులసతుల (6 బర్వ 
వరమొయుండ.౧ గూడి సద్వ రనమున 
వ అటో 
మెలంగనేర్చుట యాదిగా6 గలుగునిదియ 
మహా గృహస్థుల కెల్ల ధర్యం బటండ్రు ॥ 13 


జడలు దాల్భుటయును బుడమి€౬ ఐరుండుట 
మూడువేళల సీళ్ళ మునుగు జెప్పు 
డజినముల్‌ గటుట యగ్నుల. గొల్బుట 
యు 
యతిధిజనంబుల నరయు జెందు 
సడవుల నుండుట యలకందమూలముల్‌ 
నివ్వరికూళ్ళును నీళ్ళు అ 
శీవనంబులు గాంగ జేసి వ_ర్తించుట 
జేజేలపూజలు సేయిటయును 


20 
Au 


గీ 


An 


సీ 


ఆం|ధ కామందకము 


(బహ్మచర్యంబు విడువక పరగు కంచి 

యొరులు దానంబు లిచ్చిన నొల్లకుంట 

మదిని (బ్రహ్మానుసంధాన మహిమ. గనుట 

ధరణి వనవాసులకు నెల్ల ధర్మ మం|డు ౪ 14 


అనిశంబు సకలమైనట్టి యుద్యోగముల్‌ 
విడుచుట ఖిక్షంబు( గుడుచుటయును 
చెట్ల (క్రిందట నున్కిచేయుట (దోహంబు( 
దొడరక సకలజంతువుల సమత 
గనుట యొద్దియు. బుచ్చుకొనక యుండుట (ప్రియం 
బును నపియంబు( గెకొనకుడుగుట 
చలా 
సలుకుల నియమంబు(6 గలుగుట సుఖదుఃఖ 
ముల వికారముబవేక మెలంగుటయును 


ధారణాధ్యానముబలు (బహ్మాచారి యగుట 

యెందు బాహ్యాంతరకుచిత్వ మందుటయును 

భావళుద్ధియు నిం|ద్రియ(పకరజయము 

నాది యైనవి ధర్మముల్‌ యతుల కెందు ॥ 1 


హింస మానుటయును నిర్జికేంద్రియత్వ 

మోర్పు. గరుణయు నిజమాడునేర్చు కశుచిత 
సకలవర్షాశ్రమములవారికిని గల్లి 

యుండంగాందగు ధారుణీమండలమున ॥ 16 


వర్ణాశ్రమంబులవారికి థధర్మముల్‌ 
న్వర్షంబు మోకుంబు సమకొనంగ. 
జేయు నీధర్మంబు లేయెడ లేకున్న 


సంకరంబందు నీజగతియందు 


కం 


on 


వం 


ద్వితీయాశ్వాసము 2} 


ధారుణీవిభు. డిటిధర్యంబు లెల్లను 
ట్‌ ణు 
నడపింపగాం గ ర న్యాయలిల 
[NRE ఇ 

నకండు లేకుండిన నడంగును ధర్మంబు 

ధర్మంబు లేకున్న ధరణి చెడును 
సకలవర్షాశ మంబులజాడ లెణిం౭గి 
వానిధర్మంబు లెల్లను వరుస నాచ 
వంచంగాంజేసి వాని రతీంచునట్టి 
ఘనున కిహుమును బరమును గలుగు నెందు॥ శే 
ఈవలీలను ధర్మంబులు 
పాలించినయట్టిరాజు (పబలుచు నుండుకా 
ములుగ నటుగావున భూ 
హాలుడు దగునాజ్ఞచేత( (బజ నేల(దగుకా 4 129 


దండమాహాత్య్మ్యము 

అధికదండనమున నళికిపోదురు (ప్రజ 

అల్బదండనమున నళుక రెందు 

నిటులుగాకయుండ' నిలనేలుపతి యుక్త 

దండనంబె కలిగియుండవలయు ॥ 19 


జనవతి తగుదండనమున 

ననిశము ధర్మంబు కామ మర్గము చెందుజా 

ఘనమైన దండనముచే 

మునుగోసము రాదె యడవిమునులకునై నక౯ా 1 20 


కడు భయ మందంజేయక జగంబును శాస్త్రము మెచ్చ నాజ్ఞయె 

కుడు సిరింగోరి సేయందగు క్రూరతమై స మిచ్చు నాజైచ€ 

దొడరుచునుండు దోషములు దోషమె కల్గినయేని యెయ్యెడ౯ా 

చొడమును హాని యట్లగుట [బోవందగుం దగునాజ్ఞచేం (బ్రజకా 
రా ము 


నిని 


ai 


గ్‌ 
fill 


చం 


GH 


on 


ఆం|ధ కామందకము 


ఒక్క్ళ_ధనమ్ము కె దొడరి యొక్కరు. డొక్కరి నాక్రమించుటక౯ా 
మిక్కిలి భిన్న మార్గమున మించిన యీ జగమందు నాజ్ఞయే 
చక్కి_ని లేక యుండునెడం జాలగ హింసలు పుట్టి పెద్దమీ 
లొక్క.ట 6 జిన్నమీల. దినునోజలు రాజిలుచుండు మెండుగకా॥ 
కామలోనాదికంబుచే€ లకొనంగ6 

బడుచు నరకంబులోపల€౬ బడి ముణు(గుచు 

నుండు లోకంబులను నీతియు_క్తివిభుండు 

నిలుపు దండంబుచేతనే నేర్పు 'మెఠిసి ॥ 23 
అరయ స్వభావలీల విషయంబుల కెందు నధీనమై పర 
స్పరవనితాధనంబులకు బారలు సాంపుచు నుండునట్టి యా 

ధరణి జనంబు మట్టుపడి దండభయంబున మంచివారిచే 
నిరతము సన్ను తిం గనుచు నిర్మలమార్షము (6 జెందు€ బొందుగణా 


జంటల యాసలం బరవశంబగు లోకమఘనందు మంచివా? 
డుంట విచిత్ర మాజ 6 దగియుండు కతంబున యుక వ రనకా 
= య టి 
గంటదు లోకమాజ్ఞ లనె నిక్క మెకా( గులకాంతయుం బతీం 
గుంటిని గొంటునుం దెవలుకొంటును బేదను బాోయకుండుటల్‌ 


ఈచందంబు లెణీంగి శాస్తుగతి మున్నెంతే వచారింపుచు కా 

నీచత్వంబులు మానుచుకా నియతు(డై నిల్పొంది దండంబుచే 

నేచ(్రేశుండు భూప్రజన్మెల (వు దానెవ్వేళ నాభూపతికా 

చే చెందుకా సిరులబ్దిలో మగుడ కందేనిల్బు నేర్చుంబలెకా॥ 26 
దీనజన రక్షణము .- సజ్జన లక్షణము 

అల సమవ _రియనగ నా 

జలు సేయుచు ధర్ముమార్షచతురుం డగుచుజా 

నలువవిధంబున భూజన 

ముల రక్షింసంగవలయు భూగతి యెందుకా ౪ ల్ల 


“on 


Son 


Sot 


“on 


కం 


ద్వితీయా శ్వాసము 


దినజన రిక్షణంబును 

డానగుణంబును శమందు దయయును సత్యం 
బూనిన (ప్రియవాక్యంబుల్‌ 

మానితమైనట్టి సజ్జన (వతమెందుకా॥ 


ఘనమగు దయతోడుత నా 

తని యలమటల. దనదిగాగ(6 చదలంపుచు. గడుటి 
నుని రకింసంగవలయుకా 

జనపతి దనుమెచ్చి యధథిలజనము నుతింపకా౪ః 


అనిళశము దుఃఖసము[ద్రం 

బున మునింగడు దీనజనుని (జ్రోతురు దయ నే 
జనములు వారలకంజను 

ఘనులగు సజ్జనులు లేరుగా భువనమునకా॥ 


మిగుల ననాభులు నార్తులు 

నగుపేదల నూజడించి యాదుకొనంగా. 
చగు వారిమిద దయనిడి 

జగతీపతి ధర్మమార్ష సంస్టాపకుండై ॥ 


సకల జంతువులను జంపకుండుట యెద్ది 
యదియ పరమధర్మ 1మండడ్రు ప్రాజ్ఞ 
లిటులగాన6 బతి యహింసకు(డై. దీన 
జనుల బ్రో వవలయు ననుదినంబు ॥ 


తనసుఖమున కై యెవ్వం 

డనదలం.బీడించు నాతండాతని కోపం 
బనుపేరిటి యనలముచేం 

గనుగొనంగా. గమలకన్న కట్టియ వోరెకా ౪ 


28 


29 


30 


31 


32 


33 


న్లీ4 


Son 


కం 


గో 
Son 


కం1t 


కం01t 


Eon 


ఆంధ కామందకము 


కించిత్సుఖమునకై లో 

భించి దయంగుంచి మించి పెద్దల గడు మె 
ప్పించున మంచికులన్లుం 

డెంచక యిది పాపమనక యిమ్మహిలోనళా i 


పూనినయట్టి మనోవ్యధ 

చే నలంగుచుంగడు. దెవుళ్ళచేందలంకుచు రే 
పో నేండోచెడు మెయికిం 

గా నెవ్వ6దు దీనుకెలుపం గడంగును ధాతికా ౪ 


ఆయాసార్జితధనముల 
నాయెడ నొకక్షణము రన్యుమె యెవ్వేళ౯ 
Qe 
ఛాయామాత్రంబె తగు 
he 
కాయంబుల సరుబుగ్గగతి. జూడందగుజా 1 


బలుగాలి దూది ట్రలెడు 
నలమేఘసమూహమట్టు లలరెడు విషయా 
రులచేత( జిక్కుపడుదురె 

వలఅనెలు౭గు మహాత్ముల న వారలుధరలోకా | 


తొల౭కెడి జలములతోపలి 

కలువలచెలికాని సీడగతి సకల(పా 

ుల్మబతుకు చంచలం బని 

తలంచి విభుండు మంచిపనులె తాం జేయ(దగుకా ॥ 


జగ మెండమావులకు సమ 

మగు కణికంబగు నపారమగు నంచును రా 
జగువా (డు ధర్మ్హసుఖముల+ 

దిగులుటకై. నుజనుపొందె తాం జయందగుజా ॥ 


84 


8 


86 


87 


88 


89 


Son 


Son 


Scie 


Sou 


ద్వితీయా శాాసము 


ఎన్న (౫ సుజనులు గొల్వ్య౭గ 
నున్నమహీపతులు మిగుల నొప్పుదు రీలలో 
నున్నము చేసినమేడలు 
పున్నమ వెన్నెలలచేత. బొలుపగు మాడ్కికా ॥ 
సుజనజనులచేష్టితము భూ(ప్రజకు మోద 
మొనవు లీలను గలువల పొసగ. బొదలు 
సరసులును జం[ద్రకళలు వసంతవనము 
సంతన మొనర్బలేవుగా సంతతంబు ॥ 

దుక్డన సంగతి 
దోసంబనక తపింపం 
గా సుజనుల( జేయునట్టి ఖలసంగతి రా 
జేసరణి నై నంగానీ 
వేసవి మరుభూమివోలె విడువకా వలంయుకా ॥ 
కులమును శీలము చదువును 
గల నుజనులలోన+ జొచ్చి ఖలయుండేంచును ని 
చ్చలు హేతువు గలుగకె యిం 


గల మండినచెట నేర్చుగతి నెచ్చోటకా it 
ధా 


సారకు వాగ్వెషంబు వెదంజల్లుచు వ[క్రగతజా మెలంగుచు కా 
(గూరత సాధుమంత్రములకుకా ఇయ మందక యెట్టి వేళయం 
మయారక చిజ్లుబుస్నుమను చుండెడు దుర్తనపన్న గంబు ని 

అం ద! 


11] 


న. 
వ 


ధారుణి 'రెండునాలుకలు దార్కొ_ను నెమొ్మొగములట్‌ ధరింపుచు౯ా 


బుసకొట్టుటచే నెగసిన 

వసవపుపొగ న్నల్లనైన వడమాములళలె 
గసరెడి పాముల పొందుట 

పొసంగుణా దుర్జనులతోడి హొందులకంటెజా (1 


0 


చ ఆ 1! 


Son 


ఎల! 


on 


స olt 


కన్ను 
a 
111 


ఆంధ కామందకము 


పిప్లైకింహాడందిచ్చిన 
గోళ్ళం జేంజివ్వుకొనుచు హూడుం దిను దు 
కీదంబుల సుజనుని 


(5 


వ్‌ 
వ్‌ 


లనే ఫోషణము గాంచి వానినె చెజచుకా ॥ శీర 


వీ ఈ 


ఇలలో ఛూ _ర్రజనంబుల 

వంనికింలు ములుకులటు నొంచు౬ బరజనమర్శ 

వ్రలముల౬ గడు దీవ్రముల్రై_ 

ఎలువగలం జూపవల జాలి భయదము అగుచుళా ॥ A 

పమునమున నెంతయుంగినుక మందటిలకా సిరెందోరిరేసి తా 

రనిశ ము సజ్జనావళుల కంజలి పూనుదు రట్టు కుంతకం 

"మెను గసుపట్ట నంజలి ఘటింవ6€6 దగుకా ధర చుర్ద నొళికి జా 

ఏనయగుణంబు మించగ వివేకులు లోకమునందు వొందుగకా॥ 
మధురవచో విచక్షణత్వము 

తోకమున కెల్ల మోదము 

జోక యొనర్భంగ నోపు చుట్టణికంబుజా 

చౌకికభు తగు మాటయు( 

గ కొనంగా వలయు జగముల గడు గెల్బుట వై Hf 44 

తేనెలు చిలికెడి అతుకు 

మానవసతి పలుకవలయు మహిజనమునడకజా 

నాచెంత యావిగలదొర 

యెనజా నిష్ణురము బల్కు నది భయమందుకా 1 sf} 

రొమ్ము మొ_త్రినపగిది జనము్ము మిగుల 

నెట్టిపలకుల 'వెతపడు నట్టి పలుకు 

పలుక(ంగా రాదు కడుబుద్ధింగబుగు సృృపతి 

యధికమను వెత చెందినయప్పుడై న 1 ప్‌] 


ఇ 


ఆయా [1 


అజ. 


IH 


శ్వితియాశ్వాసము 


బుట్టలయెడ 6 బగతులయడ 

గట్టగ బియ మాడవలయుం గడు (బెయిములం ౧౫ 
స్పట్టినదొర కేకలం దగి 

ట్‌ నెమనిలీల నేరి కాప్తుండు గాండే ॥ 

కుల కేకలు కోకిల 


కొతరి రాచిలుక కులుకు కరికి సలుకించకా 


జకుఅం జెయవు ముద మీ 
థ్‌ అ ఈల i ayy We 


తోకమునకు సుజనుపల్కుులుంం బల నెపుడుకా ॥ 


నయ వశ్వాసము మర్యా 
నయు సుగుణకాస_క్తం గంగ యగు ము య యయా ౯అా 
నయగతి ధర్య్మముకొజ ౩ 
కిం 
(పియుభాషల నమృతరసము "పెరుగుచు నుండుజా H 


వజయ దను నుతింప నధికసంచదిళ ముంచి 
పలుకు దేనియ 'వెల్వార6 జి.౨కుచుం (ద 
చెలగి సత్కార మెవ్యరు చేయుచుండు 

వారె నరులై చరించు దేవతలు భువిని ॥ 
పావను(డై యా_స్రికు(డై 

'దేవతలం గొలువవలయ డేవజలబతెజా 
భఘాూావిభు(డు గురుల గెలునం 

గావలె. దనవలెనె మతు ౫నుగోసివలయు? ॥1 


సురలను సత్క_ర్యముచే 


(గ్ర 


“పరులను (మొక్కుటలచేత, ఎఆజవిలయవపతి స 
త్పురుషుల సుచర్మితముచే( 


బ్రరితుష్టుల జేయందగు శుభం బెచవుట డ్రై, 11 


wh 
శాన్‌ 


వశీ 


న్‌ టో 


ఆరే 


2 


ఆంధ్ర కామందేక్‌ము 


వం! మొనినుల భటుల (జేమను 


sal 


Soi 


దొనముచే బంభుమి[త్రతతి బహుమానం 
బూనుటచే దాషీణ్యము 
చే నితరులం గైవసంబు సేయగ వలయున్‌ ॥ గ్‌రీ 
మహాత్ముల న_ర్హనము 
ఉకరికాంతల నింద నొనరింపకుండుట 
పెద్దలయెడ దయ. బెట్టుటయున 
పీజభధర్యముల నెల్ల నిచ్చ బాధించుట 
యందణీయెడ( [బియ మాడుటయును 
కలిమి యెంత గంగల్షి గర్వించకుండుట 
యొరుల సంపదలకు నుడుక మియుజ 
బంఘజనంబులం€ దాయక యుండుట 
తనవారితోడుత నెనసియుండు 
చనసి వారల మనసురా మనుచుటయును 
ఎరులఅం బరితాపములు బుట్ట 6 బలుకకుండు 
టఖిలఅజనములు వినుతింప నలరుటయును 
పసుధ నివియె మహాత్ముల వ_ర్హనములు ॥ pS 


చెలిమి దలిర్చ నింటి కెడనేయని చుట్టము వచ్చెనన్న డ 

వ్యుల కెదురే(గి వేడుకల గవుంగిటం జేరిచి యాదరించి తాం 
గలిగినకొద్ది నిచ్చి యధికంబగు [ప్రాణమునందు వంచనల్‌ 
గలుగక యోర్చు గల్లి యుపకార మె చూవుట సాభుకృత్యమోొ il 
ఏచ్లెడ ధర్మయు కులయి హెచ్చరికం దగ సంచరించు నా 

తొల్లి టివారిమార్గములు (ద్రోయని మంచిగృహస్టులెల్ల వ 

_శ్హిల్సెడు నట్టి మార్గమిది దీన మెలంగెడు నట్టివారికి౯ా- 

మొల్ల ముగాంగంగల్లు నిహాముం బరీముం బరిపూర్లకీ రుఖంణా 16] 


జన్‌ it 


వె 
గ 


» Oli 


మ 044 


ద్వితీయాశ్వాసము 


నిచ్చంు నిట్లేమార్గమున నిల్చినబుద్దై దలిర్చు వానికి జా 


బై ర్ల 


నిచ్చలమైన శత్రువును నెయ్యపు. జుట్టముగా 6౫౧౯ వొందు(దొా 


నెచ్చట నిట్లుగావున మహీపతి మచ్చర మూడ్చి యాజగం 


బిచ్చ వశీకరింపందగు నింసగు సద్వినయంబు పెంపునకా ॥ 62 


ఎక్కూడు గర్వ మొందువతి యెక్క_డ భూ(ప్రజ నెల్లంగూర్చుదా 


గేక్కొ_డ యైన నింవు లెనయించెడి పల్కులం. బల్కి_ (తాళ్ళచే 
మిక్కలి చుటిపటినను మిరక నిల్కడ6జెంది వారు€ దా 
నవ రూ 


నొక్కె_డనె ననుం గడవకుందుచు ౫ వసమౌదు రెంతయుకా ॥ 
(a ఫర 


ఇది ముధురవచన(పకారం చింక సపాంగంబు జెణతింగించెద. 64 


సపాంగ సదిరక్షణము 
ఈాజటి! 


రాజు మం(త్రియు రాష్ట్రిదుర్గములు కోక 
మును బలంబును జుట్టము లనంగల దనరి 
యొకటి కొక్క_టి కుపకార మొనరం జేయు 
నట్టి సపాంగమును దాజ్య మనంగ దగును ॥ 


ఒక యంగము బేకుండిన 
వికలంబై. రాజ్యమెందు చెలయదు గానజా 
సకలాంగంబులు గలుగకా 


బకటింపుచు (6 బతి పరీక్షం బరికింప.6 దగుజూ ॥ 


మును డా గుణసంగతు(డై 

జనవతి దరువాత(€౬ బూని సకలాంగములుజా 
ఘనముగం. బరీక్ష సేయకజా 

జను ఘనమనుజేళులెల్ల ' నన్ను తిసేయకా ॥ 


65 


66 


Br? 


11] 


ఆ అక్‌! 


oH 


a) 
2H 


చే | 


ఆం|ధ కామందకము 


కణ జిలంగని వానికి 

రాజర్వము బూని నిలుపరా దట్లగుటకా 

రాజిత గుణగణములచే 

రాజిలు నరవరుందు నొందు రాజత్వంబుకా ॥ 0గీ 


చెందక చెండి నిల్మ్క_డలం జెందక యుండెడు రాజణంంఆడచ్‌ 
సెందును సద్ద్గుణావళులం జెందిన యట్టి మహీొతదే కులజా 
శందినుమంతలెక తగి సన్నపు సున్నపు గారకట్టుచే 

ఇఆందముతొ తటాకములయందు జలంబులు నిల్చ్బుశై పెదికా॥ G9 


ఆందు రాజ గుణలక్షణము. Nr 


మేలెలుంగుట గులశీలముట్‌ సత్యంబు 
సృ కంబు (పాయ ముత్పాహగుణము 
మొగమోటమును వేగమున. బనుల్‌ నేయు. 
బుద్దియు. దృఢభ_క్రై వృద్ధ సేవ 
మణీ తోకువై న సామంతులు గల్లుట 
ఘనులైన భటులచే. దనరుటయున. 
ధర్మంబు దానంబు థధర్మసహాయంబు 
గలిగి ముందరి కార్యములు నెటు గుం 
దనకు6 దగిన కార్యమున. (ట్రవ్న్రర్తించుట 
మోసహోవురీతి మొనయ కుండు 
టాదియెన సదుణావళలి గలరోజు 
న ౧ 
మిగుల (బ్రజకు6 జేరం దగినవా(డు ॥ గ 


బలిమి (పొఢిమయును దలపును వాక్స్చాతు 
రియు నాయకత్వ మిందియజయంబ. 
నాజ్లాధరుండయ్యు నలరుటయును వేరి 
ద (= TE 
దగిలివచ్చిన నిల్వంగలుగు బెండు 


an 
irH 


HH 


బ్‌ 
+! 


«oll 


ద్వితీయా శ్వాసము 


నులశిల్బమార్షముల్‌ 'దడెబియుట దుష్టశి 
క్షణము శతునివేళం గనెడి శ కి 
Pon 4) 
"ఎధివ[గహముల చందంబు లెయు(లగుట 
దేశకాలంబుల తెజంగు గనుట 


నగు_ప్పమం[కుండగుట గూడంబెళ్సైుడి నేర్చు 
నం లు 

గలిగి వెచ్చ పెట్టం గలుగుటయును 

మఆతియు(౬ (గోధలోభమదములు చసలత 

విడుచుట ధర భూమివిభుగుణములు ॥ 


విన నిచ్చాగించుట వినుట యర్హ మును (గ 
హొంచుటయు మతీ ఛరించుటయుసు 
నూహాలచేత నపోహాంబుచే నిశ్చ 
యించుటయును దత్త మెజుంగుటయును 
బుద్ధిగుణంబులే పొలుపొందు మశియును 
చక్షతయును శీ ఘతయును గినుక 
శౌర్యము నన6గ నుత్సాహలక్షణములే 
నివి గబ్లువా6డె చుహీవిభుండు 


త్యాగమును సత్యమును శుచిత్వంబుననంగ 
నమరుచుండును మూడు మహాగుణంబు 
బెట్ట మూడు గుణంబుల నెసయగు నట్టి 
జనపతిని దానె చెందును షడ్గుణములు u 


వముఃకియును (మాూన్చాటు మచ్చరంబును డుర్ది 
అల్‌ వ్ర క 
నత్వంబు6 బరఎడనంబు సీర్ష్య 
కల్ల లాడుటయును గరువంబు మానుట 
(వియదర్శనంబు శక్తియు 6 గలునఏట 


ప్‌ 


mul 
శ. 


{8 


4 


An 


sll 


కon 


ఆం|ధ కామందకము 


వినుతగాంభీర్యు(డె వృదోపసేవియె 
యా ద్‌ యూ 

యలరుట మంచమాూటల( బబుకుటి 
సరసతత సదుణచాలంబుపె నను 

నో ya 

రాగంబు గలుగుట రాజగుణము 
లిట్లు తగు నాత్మసంపడ సెసంగి నీతి 
సరణి నినుమంతయుమ మీటీ చనక లోక 
చర్య లెల్లను గనుంగొంచు జనుల దండ్రి 
చాడ్పునను (టోచువా(డెపో ఆ నవిభుండు ॥ 


ఎట్టి గుణము అంది యేసీతి నడచిన. 
(బ్రజలు దన్ను జేరి భ _క్రిగొల్లు 

రట్టి గుణము లంది యారీతి నడువ6గా 
వలయు రాజు భూమివలయమందు ॥ 


ఎందును దుర్గుణుండగు మహీపతియైనను మంచిబంటబ్లందా. 
జెందిన సద్దుణుండగుచు (శ్రీల వహించును గాక దుష్టులం 
జెందిన రాజు పాములను జెందిన గందపు (మానువోలెదా 
నిందితు(డై జనంబులకు నిచ్చలు(చేరగరాక యుండం.డే ॥ 


పరమపని(తుల( గులజుల 

సరసుల |బజ నెల్ల(గై వసముగా నిచ్చల్‌ 

ధర మెలంగు (క్రోధరహితుల( 

బరిజనముల.( జేయవలయు( జార్థివుడెందుజా [1 
అందు 

చెడుగులగు గడుసుమం(త్రులు 

కడు సన్యార్గంబు లుడుగంగా6 జేసి పతిం 
దొడింబడ( జెలుతురు గనుకే 

య్యెడ మంచిప్రధానుతోడ నెనయ(గ వలయుజా ౪ 


వా ఎర్రి 
న! 


76 


వాల్‌ 
జాం 


~~ 
ఛం 


ద్వితీయా శ్వాసము స్త. 


కం॥ నిజముగ సిరి. జెందినచో 
సుజనుల భుజియింసప6ంజేయ. జొప్పడు సతికిజా 
నిజముగ నటువలె నుజనులు 
భుజియింపని సిరులు వ్యర్లముబు ధరలోనకా॥ 79 


కం॥ కులమును దాననతయు వడి 
గలతనమును దండనీతి గడు? బఐబనింగొను నె 
ప్పులు ననురాగము+ జదువును 
గలవార లమాత్యజనులు గావలె. బతికికా॥ 80 


కం॥ తరుణులయెడ ధర్మమునెడ 
నిరవగు నర్దమ్మునెడం బరీక్షితుండు సదా 
పరిళుద్దు. డనగ(6 బరగుకా 
ధరణీపతి యిట్టి నముంధత్రి. దానేలం దగుకా॥ 81 
సీ॥ కడు మహోత్సవవేశం బొడగను వేళల. 
గనుపట్ట నిచ్చిన కాన్సయం డ్రు 
భూజనంబులచెంత( బొరసిన యదియెల్ల 
పొరబడి యనుపేర బరగుచుండు 
పగిది రొక్కములోన. బట్టి భక్షించిన 
అయరి పట్టుబడియన( బరగుచుండు 
నితరుల కార్యంబు లీడేర్చుటకు లోన 
లాతుగా6 బట్టిన అంచ మండు 


గీ॥ వీని. బొరయని మంత్రిగా విభుండు లెస్స 
యొజీంగి యుసధా విశారదు నరయవలయు 
నట్టి మం[తియు€౬ (బ్రజలకు. గొట్టుగాక 
సతిహిత మొనర్చి యతనిచే (బతుకవలయు ॥ 82 


శ యది, 
ర్‌ 





ట్రెశ్మీ 


సః 


An 


క 


గ 


మ 


ఆం|ధ కామందకము 


మంతీయు 6 జెప్పిన చెల్లి మణబఅవక చతురు62 

పనులయం దాసం బరగు, బెందు 
నొంగాము లెల్ల నూహాపోహా తొనరించి 

యిది తప్పదని నిశ్చయించి కొనుట, 
సిశ్సయించినవెల్ల నెమ్మది మణజవక 

na) 

దెంగి మం(తంబు రక్షించి కొనుట, 
దేశకాలజ్ఞ్ఞా(డై తెలివికోడుత గార్య 

నిదుల 6 (గమ మొప్ప? జందుటయుిును 

థి 
నృపతి ముఅజచినపని దానె యెచ్చరించి 
ముంచి మార్గంబుచేత గావించ నేర్చు 
టాదిగాంగలి యుండెడు నటి వల 

౧ అ దా 

ప్రాజ్ఞాలగువారు మంత్రి సంపద యటం|డ్రు ॥ 83 


కులశీలబలములు గలిగి స్వ దేశస్థు( 
డె నృపతికి వశుడై న వాడు 
కనుగల్షి కడుమాటకారియై (పోడమె 
యుత్సాహియై యుక్తి నొనరువాండు 
చసలత [మాన్నాటు జాజఅంజేసినవాండు 
బడలిక లకు నోర్చి పరగువా (డు 
పాొననత్వంబు(౬ (బ్రభావంబు కౌచంబు 
నిలుకడ సత్యంబు గలుగువా(డు 
స_క్త మును మైత్రి ధారణాశ_క్రిం గలిగి 
ప్రజ్ఞ యారోగ్యమును దృఢభ_క్రింగలిగి 
శిల్పము లెణింగి వై రముల్‌ ససికొనరీ 
వాం డమాత్యపరుండు గావలయు. బతికి ॥ 84 


వముణశియును. 85 


ఆ 


Ait 


An 


ద్వితీయా శ్వాసము లర్‌ 


పురోహిత గుణకధనము 
దండసనీతియందు( దయియందు మిగులంగ 
నూహా గలుగ వరే బురోహితునకు 
నత డధర్వ వేదగతిచేత నెప్పుడు 
శాంతి పౌష్టికముఎ సలుపవలయు ॥ 88 


మణి పురోహితులందును మం్మత్రులందు 

శాప్ర్రదృష్టియు( బనుల యెచ్చరికె లన6€గ 

గలుగు నిరెండు గుణములు దెలియనలయు 

నది యెజు6గువారితోంగూడి యధిపవరుండు ॥ త్రి 


స్వజనంబుచే6 గులస్టానముల్‌ పనులందు 
దృఢచి త్తు. డౌటయు( దెలియవలయు 
క్షానసంపదయు దక్షతయును [బతిభయు 
నల యలంకృతులందు€ దెలియవలయు 
ధారణాశ_క్తి సత ము (బగల్భత కథా 
యోగంబులను గనుంగోంగవలయు 
మెడి శెచముభ క్రై యీ[త్రితయము వ్యవ 
హోారంబులంబట్టై యరయవలయు 
థర్య మనురాగయు_క్రి కృత్యములయందు 
నిలుకడయు. గ్రైేశముల కోర్వం గలుగుటయును 
గడు (ప్రభావంబు నుత్సాహ గౌరవంబు 
నాపదల వేళ మం(త్రియం దరయవలయు ॥ 88 
సత్యంబు బలమును సద్వ_్హనంబును 
దెవులు లేకుండుట చెలియవలయు 
సహావాసులై_ నట్టి జనులచే మణీయును 
శుభరూపుండగుటయ తు(దుయడగుట 


36 


గీ 


కం 


కం॥ 


కం 


కేం 


ఆం|ధ కామందకము 


వె రంబు లేకుండ వర్రింప నేర్చుట 
చ్చ pe.) 
వెజప్పను జపలత విడుచుటయును 
బ్రత్యతగతిచేత భావించవలయును 
గానుపించని గుణగణముూ లెల్ల 
కార్యములచేత నెప్పుడు గన(గవఅయు 
నట్టి క్రియలకు ఫలమువె నరయవలయు 
నిన్నిరీతుల లెస్స పరిక్ష చేసి 
మనుపవలయును మంత్రుల మనుజవిభు(డు ॥ 
మంత్రి పురోహితుల కార్య [ప్రయోజనము 
నరపతి దుర్వ ర నమున, 
pe.) 
జరియించిన మానవలయు సచివజనంబుటత్‌ 
నరసతియు సచివవాక్యము 
గురువాక్యముపోలె నెన్నికొని నడన(దగుకా ॥ 


జనపతి యెచ్చరి కెడలిన 

మనుజులు గడు జెడుదు రితండు మది నెచ్చరికజా 
దనరిన మనుజులు బతుకుదు 

వినుచే6 దామరలగుంపు లింపొందుగతికా ॥ 


ఆఅలరెడుమతి నుద్యోగము 

గలిగిన యాయాయి కార్యక_ర్తలచే ని 

చ్చలు రాజు దెలియునట్లుగం 

'దెలిపించుచు మంతి దాను దెలియంగనలయుజా ॥ 


జనపకి యనీతి నడచిన 

ననిశము వారించువారె యతనికి హితులొ 
జనులును గూరిమి బంధువు 

అనుంగు (జెలికాం|డు గురువులై తగువారుకా || 


89 


90 


91 


92 


93 


fet! 


క ot 


కేం 


కం 


ద్వితీయాశ్వాసము 


తా మణీ చదివిన రాజును 

గామాంధుండగుచు నుండు€6 గడు నృపవమహిమజకా 
గామాంధు(డైన జనపతి 

యేమిట6 జెడుసనులు బూన. డీమహితోనకా? ॥ 
కామమున మదంబున నహాంకారమవహామ 
నంధు6డై చాలే పడ(బోవునట్టి పతికి 

చుట్టములు మం|తులును జెప్పి నట్టి పీతి 

దండమై యుండు నెపుడు. గ దండ యగుచు ॥ 
జనపతి కామాతురు(డై 

గనుచుండియు.6 గానలేందు గావున నతనిజా 
ననరగు చుట్టపు వెజ్జులు 

వినయాంజన మిడుచు మాన్ని వెలయింప6 దగుకా ॥ 
మదయుతు(డు దుర్నయుండై 

పొదలెడు నృపుంగొలుచు మంత్రి పొం దపకీ ర్రుల్‌ 
చెదరని మదమున.6 బొదలెడి 

మదమేను6ంగు దిద్దలేని మావంతుగతిజూ || 


రాష్ట్ర సంపత రూపము 
భూమిగుణంబున రాష్ట్రము 
దా మించును రాష్ట్ర మెంత దనరినయేనిజా 
భూమిపతికి మంచిది యె౨ 
తే మహి యటుగాన మంచిదియె కావలయుకా ౪ 


కరపట్టణముల పై చనులు [ద్రవ్యంబులు 
జలములు ధాన్యముల్‌ చాల గలిగి 

యావులకును మంచివై మనోహరములై 
మేలైన యూళ్ళచే మించ గలిగి 


శ! 


94 


95 


96 


త్రి 


98 


తిరి 


గ్‌ 


gat 


గ్‌॥ 





ఆం(ధ్ర కామందకము 


వొరణంబుల 6 బొల్చు వనచేశములు గల్లి 
సీళ్ళ (తోవలచేత నేల (తోవ 
చ నేటికాల్వలచే నొప్పు భూములు 
నరనాయకులకును సిము తొసంగు 
మొరములును జెడు ఇకొడసలం ముచ్చుబంట్లు 
చటు మిటలు( బుటలు వెటందనము 
ధు ళా ఉం €ం 
గుండు ముండును బాముల దండు గలు 
దా రా ధా ౧ 
వసుధ యెవ్వేళ సంపద లొసంగ లేదు ॥ 99 
(గామ లక్షణము 
తనకును జీవనం టొన6గూర్చి శతు క్రో 
ధల కోర్చి టూగుణంబుల€ దనర్శ్చి 
జలము లూరెడిచోటు గలిగి గటకు నున్కి 
na) రగా 
సటులె కోనుటు బనులవారు 
ద సా 
గాంపు లుద్యోగముల్‌ గాంచి దున్నెడువారు 
గడు గల్ల యనురాగ గరిమం౭ జెల6గి 
వళు సంతతులుగల్లి బహుచేశ జనులచే 
నాకీర్ణమగుచు ధనాఢ్యమగుచు 
అరయ ధార్మికోపేతమె వ్యసని మూర్లు 
(=n తు 
నాయకు (డు గల్లు దేశంబు నరవరుండు 
బహుళయత్నంబునను వృద్దిపజచి (పోవ 
వలయు బతియందు సంపదల్‌ చెలయు గాన ॥ 1006 
కోట లక్షణము 
చెలువమై విరివియౌ సీమ చాలంగ. గల్లి 
చెబకు రాజనములచేలు గల్లి 
కలువలు దామరల్‌ గల యగ్శలు గల్లి 
వనములు గెండలు గనులు గల్లి 


జీ 
ET 


Sel! 


కం! 


కం 


గ్‌ ti 


ద్వితీయా శ్వాసము 


కోకులు నున్న తగోపురంబులు గలి 
మేడల వాడల మించు గల్లి 
కప్పరంబు గసూ5 గలు పేటలు గలి 
Pe "టి! "ఓ 
కరితురగాదు లగలము గలి 
౧ గ 
చోర మిటల గటుల నెన్న (గలి 
త 5 ౧ 
చెరులును శూరులును గలవారు గల్లి 
కవులు జొణలు గాంతలు ఘనులు గల్లి 
నరులు గల రాజధాని నసించవలయు ॥ 


జలమును ధనమును ధాన్యము 

గలుంగును మందడుల కోర్వంగల దుర్గము గా 
నలయు బతికి లేకుండిన 

నల గాలిం దూలు మేఘ మనంగా. దూలుకా ॥ 


జలచుర్గము గిరిదుర్లము 
స్టలదుర్షము వనముచేత(€ దగు దుర్గము ను 
న్యులి గల దురము దురం 
ల ౧ 
బులుగాం౭ బాటింపవలయు భూపతి యెందుకా ॥ 


జలములు ధాన్యము లాయుధ 

ములు రసవర్షములు యోధముఖ్యులు యంత్రం 
బులు గల్లి రక్షణమువే 

నలరెడు దుర్శంబు దుర్షమన. జబువొందుకా ॥ 


తొలగిపో. జోట్లు గల్లిన దుర్గములును 
మడుంగులును గల్లి తుప్పరేగడలు గల్లి 
యలరు భూములు సిరులు గావలసినట్టి 
నృపతి కుండుట. దగునండ్రు సీతివిదులు ౪ 


Sy 


101 


102 


103 


104 


100 


40 


ట్‌ it 


An 


గ 


ఆంధ్ర కామందకము 


భండారము 
ఆదాయ మధికమె యల్పవ్యయము( గల్లి 
సారె వెచ్చించిన దిజీపోక 
ము_త్తెముల్‌ రత్నముల్‌ మొదలుగా. గల్లిన 
సకలవస్తువుల కాశ్రయము నగుచు 
నాప్తులై యుండెడి నధికారులును గల్లి 
ధర్మంబుచే నూర్హితంబు నగుచు 
తరతరంబులనుండీ తగ్‌ నూర్ణితంబునై_ 
పొగడొంది దేవతాపూజ( జెంది 


పరగు భండార మెందును బలము. (తోచు 
కొఆఅరకు ధర్మార్ల ములను జేకూర్చుకొణకు 6 


గడవగారాని యాపదల్‌ గడచుకొజకు 
రతణము సేయనలయును రాజవరుండు ॥ 106 


బలము 
'మేటియె పెదలనాటి మూకలు గలి 
= OO a 
బహంవిధ యోధుల. బలసి వివిధ 
యుద్దంబులకు నోర్చి యొనంగూడి వళ్యమై 
తనచేత నప్పుడు జీతములు గాంచి 


వడిగల తనమున. గడు. టైసిద్ది వహించి 
యన్ని కై దువుల నేర్పగ్గలించి 
పూజగాంచిన గజములు నేనుగులు గల్లి 
బలమైన రాచవారల€ జెలంగ్ని 
నేర్పరులు గల్లిపోటజ్జ నేర్చి యెట్టి 
పమలయందును మొనలందు బడలికలను 
జెంద కెయ్యెడ భేదంబు( జెందకుండు 
బలము గలుగంగ వలయు భూవతికి నెందు ॥ LOY 


ద్వితీయా శ్వాసము శ్‌! 
మిత అక్షణము 
సే॥ కులవంతుండె సత్త్వగుణము గలినవాని 
sin pe. a 
బహుసహాియజు(6€డె వరగువాని 
అః "లా 
వూరు(లడ  ఘనడానకూరు౭డె తగువానీ 
js (= WR 
మంచిమాటలచేత మించువాని 
సిరిగల్లి ఖేదంబు€ జెందకుండెడివాని 
ననురకు౭డె దకులడె నవాని 
టో యొ, చ్‌ 
నౌమ్యు(డె కుచియునె జానియెతగువాని. 
య దా రో మ 
దరతరంబున( జెలి దగిన వాని 
“| సచ్చుమై. గూడి వేగంబె వచ్చువాని 
షూ 
నందు సముసుఖదుఃఖు6డై యనయునాని 
నాపదలయందు వదలని యట్టివాని ( 
దనకు మిత్రునిగా. శేయ6 డగును బతికి ॥ 106 


54 తనయందు నెట్టి వేళల 
“చురాగము గబ్లియుండు టదె సంకేపం 
బున మితలక్షణంబగు 
మనుజేం(ద్రుం డిట్టివిధము మది దెరియంయ దగుకా ౫ 109 


మిత్రుల భేదములు 
1 కొౌరనులు నందు సంబంధులై నవారు 
కదంగి దేశ క్రమాగతుల్‌ [క్రమముతోడ 


రతణణము( జెందువారును రాజునకును 
బలుదెశింగుల మిత్రులు దెలియవలయు ॥ 116 


మ ఆది యెట్లన్న ను. 114 
2) 
§ 


42 


లా 
వ 


#1 


కం 


“ay 


Son 


ఆం|ధకామండకము 
చసునమూనులసుతుల్‌ మేన_త్తనుతులును 
మేనయల్లుండడ్రును మేనమామ 
చకా: 
అను దలిచెలెలి తనయులు నాదిగా 
య eo 
నొరసమి|తులె యలరి బుంతు 
ము 
రల్లుండ్రు బావలు నాలితో(బుటువుల్‌ 
Cage: లు 
సంబంధమి(త్రులు జగతి నెన్న 
గడిరొా జు నవ్వలిక డనుండ( దగువొరు 
దేశ క్రమాగతురల్‌ దెలిసి చూడ 


నాపదలయందు.€ దనచేత. (బోవు గనుచు 
మెలంగువారలు రషీతమితులగుదు 

రొట్టి నబువురు మిత్రుల గెతీంగి చాల 

మ గావుంప€ గొాందగు మనుజవిభు.డు ॥ 


దూరమున నెదురుకొనుటయు 

సారెకు సమయమున నీయంచొాలుట మనసుల్‌ 
చేరికగా మాటాడుట 

కూరిమితో మతు గూర్చికొను చందంబుల్‌ ॥ 


ఇల౬ దనకు మంచిమిత్రుండు 

గలుగుటకుకా ఫలము ధర్మకామార్థంబుల్‌ 
గలుగందగు నీతివర్షము 

గలిగించని మిత్రు విడువ6గాం దగుల ఒతికిలా ॥ 


మునుమునుప్ప గొంచెమై వడు 

మను (బబలుచు బోవంటోవ మట్‌మలీ ఘనమై 
యునరుచు నడనడ్‌(6 గూడక 

యొనసి అననై_ శి వెలయు నేణుంటబోజెకా ॥ 


118 


{14 


15 


if 


కం 


Hon 


చం 


SET 


ద్విలయాశ్వాసము 43 


దొర యా(ప్రకృతిగుణంబుల 

బరగిన నుతికెక్కి నిక్కి బవరమ్ములలో 

నదినరుల( గూల్చి పొల్చుం 

గరువలి మేఘముల. గూల్చు కరణికా ఛరణికా ॥ 114 


జనపతి యారాజ్యాంగము 

లఅనువొంద6౭గ6౬ గూడి నిచ్చ లాదర మెచ్చకా 

జనపదము లేలంగాల దగు 

ఘనమగు చత్చాలనమున€౬ గదుసిరి€ జెందుకా ౪ 17 


అమరెడు లీల న్నీప్రకృతులందు వసింపుచు నంతరాత్మ ని 
కము సచరాచరంబగు జగంబున నిండినరీతి భూవిభుం 
డమరుచు నున్నయా(ప్రకృతులందు వసింపుచు నేర్చుమీఆఅ ని 
రము సచరాచరంబగు జగంబును నేలు మహాప్రభావు(డై it 


చప్రమమున నిట్టిరీడి. బలుకం దగి యొస్పెడు రాజ్యమెంచంగా 
నమరును నిల్క_డై భనమునై ధరణీపతి కట్టి రాజ్యము 
_శత్తము6ండగు మంతి గల్లినను ధర్మము6౬ గామము నర్థసంపదిజా 
సమధికలీలచే నొసంగి సంతతకీ రులు నిల్చు బొల్బుగకా ॥ 


శ్రీవాశీజయసారగీరసుకవిశోణజీనుతాచార వి 

ద్యావర్ణా [శ్ర మపాలనోర్షితనయవ్యాపార దీనావన 
ప్రావీణ్యాంచితసద్విచార వినయ ప్రారంభణాధార వి 
శవిభ్రాజిదయా(పసార విలసత్సప్తాంగరాజ్యస్థిరా 11 120 


కంకరనుత రమువరపద 

సంకజ భృంగాయమాణ పావనహృదయా 

కొంకణ కోలాహాల విరు 

దాంక మహోసవురవిలస దయనిళ్సంకా ౪ 12} 


44 ఆం(ధ కామందకము 


మాలిని॥ చతురగుణవిశేషా సత్యభాషావిభూషా 
యతులితగుణధానా యా శితాంచన్నిధానా 
(శుతిపథయుతచర్యా శూరసం స్తుత్యశెర్యా 
సతతజయవిహారా సంగమాంజాకుమారా ॥ 122 


కలు 


గద్యము :..- ఇది (శీమన్మదనగోపాల వరప్రసాద లబ్ద సారనారస్వత 
భారద్వ్యాజసగో(త జక్కరాజ యెజ్జనామాత్యప్ముత సుకవిజన 
విధేయ [శ్రీరామకృష్ణ భ_క్తివై భవ భాగధేయ వేంకటనామధేయ 
ప్రణీతంబై న ఈ కామందుక నితిశాస్త్రంబున విద్యావక్షాశ్రమ 
పాలన (ప్రభావంబును దినజనరక్షణంబును సజ్ఞనలక్షణంబును 
మధురవచో విచక్షణత్వంబును సపాంగపరీక్షణంబును నన్నది 
ద్వితీయా శ్వాసము. 


సుర 


షా... కండను తసపసడానాలాలానామాదారంకనాండందానామా డాంబికాలు మాయన నా టకా ాటాలాా రాలు వారా ఆా దబా బటకక నిత వద తండ తవడరు నాగాల తెరా ప లస జుకకానాతాంజర సాకారం కాయం అయా పకా ట టక కసే ఆతన. శమం పదితభకరతీసల అుఖబలావాయారంనతటున 6 


* కానుందర 


“on 


a 
వళ |! 


“on 


ఆంధ్రక్‌ FO: 


తతి యాళశ్వాసము 





(శ్రుచేవచోళవంనశ్న్ము 
హోదధిపరిపూర్ణ చండ్ర యురువిక్రవు సీ 
తాదయిత చరణ "సేవా 
త్యాదర కొం(డ్రాజు వెంకటాాాది నరేం|[డా [| 
ఆకర్షింపుము. 

స్వామ్యనుజీవివృ_త్త ప్రకరణము 
మునరమంబు మంచినడనడి 
యును సిదులును జేరం దగిన యు _క్రమగుణముల్‌ 


దనరంగ.6 గల్బవృకం 
బన౭దగు పతిం గొలువవలయు ననిళము భృయ్యల్‌ 11 


కొనియాడం దగునట్టి సంపదలు ్రైకోవచ్చు. గాలాంతరం 
బుననవై నజా ధర నెట్టివానివలనజా మాదంణబులొ నట వా 

నిని జాలంగ ధనంబు లెనియపుడు న్మేలెంచి కొల్వందగుకా 
మనతజా సజ్జన నేవ్యు6 డై ఇతురు.డైై కన్పట్టినజూ ఐంట్లకుజా 
కుటిలాత్యుం గొల్చి సిరిం గాం 

చుటకందిను నూరకుంట సుగుడిదనం బా 

కటల జిక్కి. (నుక్కి_ తగ నె 

చ్చటనై నను నిల్చి మొద్దుచంధం చౌందణా ॥ 


స 


శ 


16 


అ 


Son 


Son 


3oOR 


“ol 


ఆంధ్ర కామందకము 


అనిశము నీతివిరోధము 

నన మెలఒగుచు బుద్ధిలేని నరు. డరిసిరులజా 
ఘనముగ6 (బబలయగ జేయుచు. 

దనకుంగల సిరులతోడ. దా£ గడు నొగులుళా ॥ 


చచభురుంలడు నవికారుండు ని 

శ్చిలమతికార్యుండు యత్నశీలుండు నగు భూ 
సతి వేళ యెజుంగ నేర్చిన 

సతతము దమ నెలవునం బొసంగంగ నిల్చ్బుకా ॥ 


అప్పుడు మీదట భుభమై 

చొప్పుడు సని బడలియైన. జొప్పడు “సయకా 
లలు 

దప్పక లోకవిరుద్దము 

వెప్పుడు సేయంగవలవ దెచ్చటం బతికికా ॥ 


అడుసున€౬ గలిసిన నువ్వుల 

వడిసిన నూనియయు వడుసు చాసనచేతకా 
జదునటుల సకలగుణముల. 

బుడమిం గూటువగుణంబచె పొదువుచు నుండుకా ॥ 


చదళేటి జలములె నను 

నుదధిం దగ గలనెనేనీ యుప్పనివ ట్లొ 
నది యెణింగి కుపలిం గొలుచుట 
విడితముగా విడువవటె వివేకుల కెల్లళా || 


మతిదమశు డు బడరియనను 

శతి దై న్యములేని (బతుకు జంద(ంగవల యు జా 
ధృతిమీజ నట్లు నడచిన 

యతని మహీవిభు(డు మెచ్చు నందటికంయెకా *॥ 


10 


శే] 


on 


Son 


కం 


సీ 


తృతీయా శ్వాసము 47 


కనుగొన? చొల్చి నిల్ముడల( [కొని సజ్జన సవ్యులడై కడం 
ఘనత వహించి పుణ్యములు గాంచి నుతించగ మించునేలికొణా 
వినయము నీతిమార్గము వివేకము కల్మిని గల్లంగోరుచుకా 
జనములుగొల్వ (గా జనుద్రైసంధ్యమవంధ్యమువింధ్యముంబలె౯ా 
చెందంగరాని వస్తువు 

అగ అడు అల్ల్మి ర 
అందును యత్నము నయ నవి సిద్దముగా. 
జెందుం గావున: దా౭ జే 
యందగు యత్నము వివేకి యగువాండెందుకా ॥ 13 


అనిశము వినయము విద్యయు 

ఘనమగు శీలాదికంబు( ౫ కొనవలయుజా 

దనమతి ఉనవడి యనుగతి 

దనరంగ సేవించువా( డుడారపొఢికా ॥ {4 

ఆనుజీవి వ_ర్హనము 

కులము విద్యలు శిల్పములు నుదారత్వంబు 
నలరు సత్త్వము నిల్క_ తంది తగుట 

యందమొ దేహాంబు నారోగ్యమును బుద్ది 
వడిగఅతనముం బావనత గలిగి 

దుర్జనత్వంబును (దోహాంబు భేదతిబు 
నత్యాశయును గల్ల లాడుటయును 

జపలత (మాన్చాటు ఇఠతతయు. బో (దోచు 
నతండు నేవ యొనర్చ నర్హ్ముం డెందు 


నోపిక దిటంజు గల్లుట యొప్పిదంబు 

సంతసంబును శీల ముజ్యాహా మాప 

దలకు (6 గేశములకు నోర్న్వంగలుగుటయును 

వన్నె. దెచ్చును నీచ సేవకుల కెల్ల ॥ 15 


48 


త్‌ 
ఆజ కీకీ 


దై 
wiih 


ఆం (ధ్ర కాముందకము 


ఒకచోట. గూర్చుండి యుండుట పదరుట 
మాయలు (గౌర్యంబు మచ్చరంబు. 
వెద్దల నదలించి (యేలుటయును డంబు 
జడత వంచనయును విడువవలయు 
జనపతి పీరంబె కనుగొనవలయు ది 
క్కు.లు సారెకును జూడవలదు మతీయు 
నన్యోన్యమును మాటలాడక యతనిము 
ఖావలోకనము నేయంగవలయు 
నచట నెవ్యార లున్నవా రనిన బన 
కుంచుం జని పనీ యానతిమ్మంచు బలికి 
యతడు చెప్పిన పని యోపినటుల వేగ 
జయవలే వేడ్క_తో ననుజీవిజనము ॥ 10 


తనయందు (బైమ యెంతయు + గల్లి యుండెడు 
నధిపతిచి త్తంబునందు. దగిలి 
యత (డాడినట్టి వాక్యము నిర్వహింపుచు.6 
బలుకగావలె మంచిపలుకు లెప్పడు 
బతి నియోగించినపట్టుల నొరులలో 
గలది గచల్లినయట్లు పలుక వలయు 
సుఖగోషివాదముల్‌ చూపుచో రాజుతో 
నది యిం గెయు నడ్డమాడ నలవ 


దెంత నేరుపు గలిగిన యేనిందా వి 
వేకి యగువా6 డహంకృతి విడువవలయు 
చల విరియెన మాటయు విభునితోడ 
ae) (క ॥ 
వలయు మెల్ల నె తెలుప నెవకుల కెల్ల 11 స్టో 


మ్న్‌ 


వశ నే 


త్వ 


LITE 


తృతీయా శ్వాసము: £9 


ఏనయంబు జేకొని వినుతింప6 దగు[ప్రయో 
జనము నందలి పతిచతురిమంబు 
నాపదల్‌ చెందినయప్పుడు నేరని 
నడకలు విడువక నడచునపుడు 
కొౌర్యభారంబులు గడపునప్పుడు తన్ను 
నడిగిన శుభవాక్య మాడవలయు 
నెప్పడు పధ్యంబును హితవుగా నిజమాడ 
యు_క్రంబు ధర్మోపయు క్షరీతి 


నేట్టి వేళల నమ్మనియట్టిమాట, 

మజియు సభ మెచ్చనటునంటి మాట, కర్ణ 

కటువగుచునుండు మాట, యే కడలనైన 

నాడ6గా రాదు నేవకుండై న యతడు ॥ £8 


అధిపతి యేకౌంత మతని రహాస్యంప్ప. 
ఐనుల నెవ్వరితోను ఐలుకరాదు 
ద్వేషంబు నాశంబు తెగులు నెవ్వేళలం 
దనముదడి వై_నను దలంపరాదు 
సుదతులతో వారి జూచువారలతోడ. 
బాపకర్యులతోడం. ఐబరులదూత 
జనులతో రాజుచేతను నీరాకృుతి. గన్న 
వారితో నేకాంతన_ర్హనములు 


వారి తోడిపొందు వర్ణింపంగాం డగు 

నధిషు వేషభాషలందు గలయఈ 

బూని మెలంగరాదు బుద్దిచేం దనరెడ 

సేవకులకు నెల్ల శతిం దలంపవ ॥ 19 


Wf 


Yat 


ఎలా (1 


> OIE 


3 ON 


ఆం|ధ కామందకము 


తగుసమయంబును దగినవేషంబును 
దగుచోటు గైకొని ధరణిపతికి 
తినదినమును వెడంగనుచుంద(గా€6 దగు 
నతని సోదరులకు నాత్మజులకు 
జనవరులకు (మొక్కి. సర్వసమ్ముతు(డునై 
'దేశకాలంబులు దెలిసి యొరుల 
పనిని వహించి నేర్పరుల దకులం గూడి 
తనపనులను జేసికొనంగ వలయు 
నిల్లుటయు నావులించుట (నేర్చు పొగదు + 
కొనుట నిందించుటయు (6 దగ్గికొనుట యము మి యు 
కుయును గడు బెట్టుగా నవ్వుటయును విడిచి 
భూవిభుని గొల్వంగాం దగు సవకుండు ॥ 


ఘనమగు సంపదచేతకా 

గనుపట్టిన వారలై నం గడునేరుపు గ 

లిన బంటులు ఏరసంపం 

జనదు ధరాదీశునుగుణసంఘముతోడజా ॥ 
ఈరీతి సద్దుణంబుల 

చే రంజిలి యర్హ సిద్రిచేం దగి మహిమో 
దారుండగు విభుని సిరి చే 

కూరుటకె విశ్వాసింప€౬ గొలువంగవలయుకా ॥ 
సనులయడ మిగుల నేర్పరు 

అన వినుతికి నక్కి. నృపతి యనురాగముసిజా 
దనరుట యటు గాకుండుట 


ననువుగ౬ గనవలయు నింగితాకాదరములజా ॥ 
WC రాట 


నన pt re 


28 


గ్ర 


రః 


తృతీయా వ్యాసము గ్ర! 


అనుర_క్త రాజలక్షణము 
కనిన: బ్రసన్ను6డై_ కనుపట్టుటయును మా 
టాడిన నాదరమంది వినుట 
చగ్యణం గూర్చుండుటకు. జోటు విడుచుట 
కడువేడ్క్న( బరికామ మడిగి వినుట 
యేకాంతములయందు నెకాంత మగుకొల్వు 
అందు సందేహాంబు€ జెందకుండు 
అతడు చెప్పిన పల్కు లతనిక్రై చెప్పిన 
పలుకు లెప్పుడు నింపు గలిగి వినుట 
యెంచ6గలవారిలో నెల్ల నెంచుటయును 
మించి వినుతించుతతి సంతసించుటయును 
బదరి యహితంపు€౬ బలుకులు వలికినపుడు 
నలుగమియు గుజుతులు ర_క్త్‌ గలుగుటకును ౪ 24 


తలచుట గుణముల బొగడుట 

ఒబభికినల బని సేయుటయును బడలుట వినినకా 

బలునముజణు వగచుట (ప్రబలిన 

నలరుటయుం గరుణ గలుగునధిపుగుణంబుల్‌ ॥ 25 


విర క రాజలక్షణము 
అంజలీ 


యగవలంగ నద్భుతం బగునుపకారంబు 
తొనరించి నప్పుడు నూరకుండు 
టఅతండు చేసినపను అన్యులు గావించి 
రనుట వైరుల రేంచు టతని చేటు 
గడు నుపేక్షించుట కార్యుంబుపట్ల నా 
సలి6 బెట్టి ఫలము టొసంగకుంట 
యించుక మంచి పఠల్కెసంగింస నర్థంబు 
చెత నిష్టురముగ + 'జెయుటయును 


థ్‌2 


ఆంధ్ర కామందకము 


ఆగచ? కుపితు నట్టులుంట కోపహేతువు లేక, 


కలీ (బసన్ను (డయ్యు మెజఅయు ఫలము 
లిదక యున్కి, ర _క్రిహిను6 డొవిభునకు 
గుజబుతు అండ్రు నీతి నెజబు(6గువారు ॥ 


సే! వేరంగ( జనుచెంచి జీతంబు అడిగిన 


PRS 


కం 


గ 


జూచి వేగిరమున లేచి చనుట 
మర్మముల్‌ నాటంగ మాటాడుటయు రసా 

స్యమునందు సందేహ మందుటయును 
లేని నేరములు గల్సించి దూషిందుట 

బీతంబు దిగ(దొబ్బి చేరుటెండు 
ననుకూలగతి నిజమైన మాటాడిన 

నాయెడ దబ్బజఅ నేయుటయును 


గడంగి మాటాడ నడుమనే కాదనుటయు 
శయనమందును యత్నంబు సనుకొనంగ. 
టోయి సేవించినను నిద్ర బోవురీతి 

నుండుటయు గుర్తు రక్తి లేకుండుపతికి ॥ 


సంతతమును గలగుణములు 

చింతింపక దూషణంబె చేయుట కోపా 

కాంతుం డయి వేండిచూపుల 

నెంతయు.( జూచుటయు గుటుతు అీతవెడయుటనుజా ॥ 


ఇట్టి అక్షణనములచేత నెప్పుడు గరుణ 
గలుగుటయు బచేకయుండుట దెలిసి బంట్లు 
తెరుణ గల్లిన పతిం గొల్వ గడంగవభలయు. 
సగరులు లేకున్న ( గాలబునయగాం గాదు పతిని ౪ 


2! 


28 


29 


Sci 


చే 


ఎవి! 


an 


కం! 


త్‌ వక 


తృతియా శ్వాసము 


ఆపదవేశల౬ జెడుగైై 

దేపించిన రాజునై న దిగవిడువంగ రా 
దాపదవేళనె యేలిక 

గావాతడినవాండు మిగుల ఘనుడు దఅంపజళా ౫ 


అలమటలు లేని వేళల 

మెలకువ శౌర్యంబు. జూపి మించరు సుజనుల్‌ 
బలువగు నలమట వేళనె 

మెలకువ శొర్యంబు( జూపి మింతురు నుజనుల్‌ ౪ 


వినుతింస6 దగి (ప్రమోదం 

బనువుగ ఘటియింవ నధికు లగువారికి.€ జే 
సిన యుపకారము లల్పము 

అన వెలసియు నధికశుభము అడరంజేయుకా ౫ 


జనపతి యనుచితగతి నడ 

చిన మానుట మంచిపనుల.€ జేసినయెడ. దొ 
దును గూడుట సద్వ_ర్తన 

చున దగు మిత్రులకు బంటులగు వారలకుకా ॥ 


మానినుల౬ దగుల, మద్యం 

బానుట విడకున్న, జూద మాడెడు నడలకా, 
మానుసవలె భూమిపతిజా 

మానిత గతి. దగునుపాయమార్గంబులనేజా ut 


చయంగ రానికార్యము 

జెయంగా జూచు విభుని. జేయకయుండణా 
జేయందగు. జా రటువటె. 

జేయని నరు లత:డు.౬ దారు. జెడకుండదుదురే ॥ 


రీస్‌ 


at 


31 


32 


a8 


34 


ఏక్‌ 


గ్ర్‌శ 


oH 


₹ 4 


Soy 


చెఇ4 


au 


Son 


వత. 


ఆం[(ధ కామందకము 
వయమును వినయము భ_క్తియు 
భయము వెలయ నయ్య యనుచు భటులు “జయాజ్ఞా 
పయ దేవ నాధ జీవే 
తె యథార్లోకులను జనసతిని (6 గొల్వ జనుకా ॥ 
తన విభుని మనను నా౭ గొ 
ల్చిన యట్లిద మంచినడక సేవకులకు జె 
ప్పినయటుల జేయయునాత (డు 
తన వకశముగం జేసికొనం౭డె దానవుభై నజా 11 


బల ముతాహాము బుద్దియు( 

గలఘనుల కసాధ్య మెద్ది గల దీధరణి౯ా 

తల సెజణీంగి తిరిగి తీయని 

సలుకులు గలవారి కెందు? బగఅయు. గలండే ॥ 


ఏలమి గలతట్లి మైనను 
నలుగదె తొల గూడు వెట్టునపు, డటు మొగ్వమై 
యల బుడి విదం చెందని 

డా © 


యలసుల పె నల్పతోషులనగు వొారలసపెకా ॥ 
చం ఇకా 


ఎవ్వరు జూరులు పండితు 

వెవ్వరు 'నేవావ్రకార మెజటింగి కొలుచు వా 

రెవ్యరు వారిదె సుమ్మి 

యిన్వసుధావరుల కలిమి మెంతయుం దల(6పళా 4 
అరయ౭ంగ న్మప్రియు. డై నను 

నిరతము [బియుండగుచు. దనరు నృపతుల కైందులా 
థధద బుధులు చెప్పినటువలె, 


జదియింప గ నెంచినట్టి సజ్జనుం డెలముకా | 


88 


39 


40 


4 


వళ. 


2H 


SoH 


కంn 


కoంu 


తృతీయా శ్వాసము రఫ్‌ 


మంచుగ జీవనం బొసంగి మేఘుని లీలంగ నెల్లవారిం బో 
షించ6 దగుకా మహోన్న తుల జేకొని మానవనాధు. డిట్లు బో 
షించ6గ తేనిరాజులను జేరరు భూప్రజ లెందు లోకమం 
దంచలు నీఖృలెక తగునట్టి కొలంకులం బాయు్య.కైెవడిజా ॥ 42 


కులమును శొర్యంబును వి 
ద్యలు శీలము నిటివెల6 డలఅ(వేేె యియ్యం 
జట ొడా 
గలఅవానినె గుణహీనుని( 
గులహొనునినె నల జేరి కొలుతురు భృతురల్‌ Hi శీలి 
Can 


ఇయ్యనివారల6 గొలువరు 

నెయ్యముతో నిచ్చువారినే కొల్తురు పా 

రియ్వని యావుల. జేరున 

పెయ్యలు దమ తబ్దులై నం (బ్రేమముతోడకా ॥ 44 


వేళం దలంపక ధరణీ 

పాలుండు దను. జేరి కొలుచుబంట్లకు వారం 

జాభిన సనికొల(6దిని దా 

వాలాయము జీత మీయవలయుజా వేడ్కజా tt 45 


కాలము దేశము. దా్నాత్రము( 

జాలంగా నెణీంగి యియ్య( జను జనపతి దా 

నాలాగున నీ నేరని 

పొలనుం డగురాజు నిందపాలై పోవుజా [1 46 


ఆనకంబును నుజనులు కా 

దనెడి యపాాత్ర్యవ్రయంబు లవి గానివిరా 

జాన కందు నేమి ఫలమగు. 

దనభండారంబె చడుట వెక్కాంగ నెందుజ్న్లూ 1 47 


58 


Ee]; 


తం 


“ou 


కం 


వద 


ఆంధ్ర కౌమందక ము 


కులమును (బాంతజికము వి 

ద్యలును స్వభావంబు శూరతయును వయోవ 
సలు దెలిసి యాదరింసకా 

సలయు( బతి మహాత్ములై న వారల నెల్లకా tt 


మనసరులగు సత్కులజుల 

జనపతులు దిరస్కరింప6 జన దెవ్వేళకా 

ఘనముగ దిరస్కరించిన. 

దను నొవ్వంగ. జూతు రొండె తను విడుతు రిలకా 1 


ఇల బేదలై న వారిం 

ణొలందిగ(6 గలవారి సాధుగుణణయుతు వై నజా 
బలియింపవలయు వారల 

బలిసిన6 బతి సిరుల మిగుల (బబలింతు రిలజా 1| 


కులము గుణంబును గలవా 

రల నీచుల సమత నడపరా దధిపతికి 

య్యిుల( దారతమ్య మెతీ(గిన 

నలరుచు6 బేదై న గొలుతు రతనికా భృత్వుల్‌ 1! 


గాజును మణిసమముగం గను 

రాజును (బ్రజపట్టు లేనిరాజును గొలువుం 
దేజంబు బేనిరాజును 

రాజనుచుం గొలువ రండు రసికులు ధాత్రికా 1! 


అనుపవమలీల (6 గల్పతరువందును బోలె మహాత్ము లెల్ల న 


శీర 


49 


ర్‌! 


ఏడ 


జనపతి6 జేరి సౌఖ్యమున. జాలంగ మింతు రతండు సంవదకా 

ఘనత వహించి సన్నుతులు గ్రైకొనుభుకా [బ్రతుకొందు నెట్లిచో 
యట్‌ 

నెనయుచు సజ్జనుండు భుజియించుకుకా సిరికిజణా ఫలం బిలజా ॥| 


కళ 11 


కం।। 


చం 


కం# 


కం॥।॥ 


తృతీయా శ్వాసము ర్‌? 


చెలులును (బాజాలు జుక్సం 
అ య్‌ 
బులు నాప్తులు గలసి మెలసి భోగంపక ని 
ప్పృలమై దలమై చల6 గడు 
కలిమియు. దానేల యట్టి ఘనతయు నేలా ॥ ర్‌4 


కలవొెల(6ది( బంచి పెట్టుదు6 
జెలికాంకయునుటోలె సంకసిల6 బలుకుచు భృ 
తులు గలుగ నడచు దొరకి 


యిల యెంత జగ త్తరయంబు నేలల వచ్చుకా [1 50 
అలా 


మునుపె పరీక్షేేసి నయముం (బియముం దగ నాప్తుళవైన స్‌ 
జనముల నాయపెట్టు గెడ సంతతము3 దగ నిల్చి వారిచే 
ననువుగ రాజవర్వ్యు(డు ధనాదుల6 గూవ్చుట యొప్పు సీరముల్‌ 
దనకిరణాళి( బీయ్యుచు మువంబున6 జెందెడు భాను(డుం బలెజా ॥ 


తొలుత నధికారితనమున 

నలవడి యావంక లెజింగి యత్నము ధనముం 

గలిగి శుచులై నవారల 

నిలజేం డాయాయి పనులయెడ' నిల్పందగుకా ॥ ర్‌ 


మంచితనంబువారి జనవుండలి మెచ్చినవారి లంచ మా 
సిందనివారి యక్నముబు సేయుచు నుండెడివారిం దా. బరీ 
&ంచినవారి నేరుప్పుల6 జెందినవారి నిజంబుదే€ గడుజూ 
మించినవారి భూవిభు(డు నిల్చ్బ6ందగుం బనులందు. బొందుగకా 


ఏపను తెజింగనవారల 

కాపనులనె చెప్పి సేయుమన( దగు. బతి తా 

రూపాది విషయముల క్రై 

యేపట్టున నిందియముల నెసంగించుగతికా ॥ §9 


స్‌ 


oll 


on 


ఇ 
చట |! 


కం 


ఆం|థ కామందకము 


కొలుచుకొటారులందు నృపకుంజరు6 డెంభయు నా పృ పు నిల్చి తా. 
గసలయ6 గనుంగొనక౯ావలయు గల్లినయాయము కొద్ది వెచ్చముం 
దెలిసి యొనర్పంగాందగు జపం యెందును భూమిభ ర్త రకుం 
గొలుచుకొటారులే కదయకుంరితజీవనహేతువుల్‌ మహిక౯ా ! 


థె 


చెటువులు గట్టుటల్‌ గృషులు వేయుట వాడల లెక్క. చేయుటర్‌ 
కరులను బట్టుటల్‌ గనుఎ గై కొనుటల్‌ వనదుర్గసే సతువుల్‌ 
పొరయుట తత 'భాస్థలి నిట్టివి యష్టవర్గ మౌ 
నరపతి వీని. గూర్భుటకు నమ్మినవారల. బంపగా6౬ దగుజా 1 6 


ఇలతే డీవ్యవహారము 

వలనం గడుంబేదలై నవారలు ప్రబలం 

గల రాయా వ్యవహారం 

బుఅ వారల కడ్డపాటు వో జేయం6దగుకా ॥ [సై 
(క్రంపగొట్టించి సేద్యముల్‌ గలుగయజేసి 

తరు దలకొన6 గాపొడ.6 బంచి ఫలము 

గలుగుచో దండయు క్తిని గాంచియుండ. 

జేయంగాందగు నటులై న సిరుల. జెందు ॥ 63 


వై రులచేత దొంగలగువారలచే నధికార్ల చేత భూ 

మీరమణుండు లోభమున మించుటచే జనవర్లచేత స్ట 
ద్దారుణికికా భయంబులగు దా నిటు లై దువిధంబు లౌభయం 
బారసి వేళయందె ఫలమందుట మేలు (తివర్షవృద్దైక్తై i 64 


బలసి యెదురొడ్డి గరువం 

బులు గల యధికారిజనులం బుండ్రునుబలె దో 

నిలజేయ చీల్చి వేయంగ 

నలయుం గడు ధ్నూర్హు లై నపారలు వెఅవకా ॥ 65 


య 


కంn 


తృతీయా శ్వాసము 59 


అ నకడిారవం దల్బంబె 
రా 
తనరిన యపకారమైనం దా. జేయడం 
గిన జడు(డతుకా చెడును జితిం 
గనుయగొసి పడి మిడుత ముడియుకరణికా ధరణికా 11 66 


ఘానలయంబునకా విభుండు పోషణ మెందు నొనర్చు అనగా 
నావులు పాలు పిండుగతి నన్నిట (టోది చెలంగం జేసినకా 
దివలు పూవు లిచ్చుగతి ఢిరతం జేకొని (పోచనేని తా 

గావలె సిన్న యర్లములు గన్సడ నిత్తురు వేడృ్శతోం (బజల్‌ 167 


భండారం బెనంగూర్చు6గా వలయు భూపాలుండు యత్నంబుబ 

ఉండార న్యదియందు నా షు జతురుకా నిల్పందగుకా గీ_ర్తి (డ్‌ 

హ్య్మోాండంబంతయు మీజనీవలె (ద్రివర్షాపేక్షతో వేళలక౯ా 

దండారం జితలోకు(డె మిగుల నుద్దండ(ప్రతాపోన్న తిన్‌ 1 68 
ల్‌ ద 


తినకుం గలినకల్మియంతయును దా ధర్యారమై వెచ్చ Es 
a pO 
ట్రిన భూపాలునితేమియుకా మిగుల+గా చీవుల్‌ ఘటించుం ధచి 
(తని జేజేలకునై కళల్వరుసతో దీపించ+గా నిచ్చు చం 
రె 
(దునినిర్‌ పేదతనంబువోతె జగదారూఢ్నపవావోన్న తిన్‌ 11 69 


ఇతరుల గడు నమ్మక యే 

Pa CT: గార్యం టౌెనరు నటుల6€గా నమ్మ ౭ఃదగుకా 

కితిపతికిం దల “బృహ 

స్పతే రవిశ్వాన” యనెడి శాస్త్రముకల్మిన్‌ ॥ "0 
నమ్మ6గ రాత యుం డెడుజనము్కుల నమ్మ వోల దెట్టిచో 
నమ్మ6గ నర్హులై తగుజనమ్ములనై నను దాను మిక్కిిలి౯ా 
నమ్మంగరాదు నమ్మిన ఘనమ్ముగు సంపద, వారిసామ్మె యౌ 
నిమ్మహి. గాన రాజులకు నవ్వరి నమ్మ ౭గరాదు నెమ్మదిన్‌ ॥ 71 


60 


& 11 


ay 


గీ 


కం 


త011 


ఆంధ్ర కామందకయు 


ఎటి యుపాయమారముల నిమ్మహిలోన జనంఒం చి తముత్‌ 
SA a అణాల 

కొ వ ఎ ఆర్ష అయ అదం, ఇస ఇదు అ 
గట్టిగ 6 గానుపించు వెలి గనడువస్తసమూహ ముని తా 


నట్టి యుపాయ మార్గముల నందజీచి త్తము తెంచి చూచుచుకా 
నెట్టన యోగిరీతి ధరణీధవు డుం జఎవొంద€లగా6 దగున్‌ ఇ 72 


తనచార్మితముచేత నెట్టియెడ మోదం బందుచు న్మించుభూ 

జనులుం బంట్లును గల్లి దుర్హ యగతిం జాలింపుచుం దేనియల్‌ 

సిలుకం బల్కుుచునుండు భూమిపతి దా శీలంబు నేర్పొందు నొ 

ప్తున్శిపె నంతయు రాజ్యుభార మిడినజకా టౌలొందు దేజస్వియె॥ 
కంటక శిక్షణ ప్రకరణము 

సంతత మావరంబున. బొనంగుచు లోకమునందు వేదమం 

దెంతయు నేర్పుతో మెలంగి యెయ్యెడ నేర్చరు లై_నసజ్ఞనుల్‌ 

సంతసమంది కొల దనసదుణముల్‌ గనుపట్టుచుండ ణా 

హ్యాంతరరాజ్యచింత వనుధాధిపవర్యూ (డు "సేయంగా.6 దగున్‌ ॥ 

దేహా మాంతరరాజ్యంబు( దెలిసి చూడ 

బాహ్యారాజ్యంబు రాష్ట్ర్రమై పరగు నొకటి 

కొకటి కాధార్యమై రెండు నుండు. గాన 

యిట్టి రెండును నయవిదు లేక మండు [| 15 

బలు వగురాజ్యాంగంబులు 

గలుగుట రాష్ట్రంబువలన( గనుక ధరిత్రీ 

తలనాధు (డు యత్న ముతో 

నలువుగ రాష్ట్రంబుపాలనము సేయ(దగున్‌ ॥ 76 

జనముల రకించుటయే 

జనపతికిజూ ధర్మ మట్టిసద్దర్మ్యము ని 

ల్పును జనపతితను వటుగనిం 

దనతను వనిశంబు [టోవందగు సాయమనునన్‌ ॥ 77 


తం 


శం॥ 


కం 


కం 


వ 
A 


వ 


తృతీయాశ్వాసము గ 


ధర్మార్షం బగుహొంసలు 

ధార్మికం లై మునుల6 బోలి తగురాజులు ము 

న్నిర్మలులై తవం నేత రని 

ధర్మము గావున వధింపందన పొపొత్మున్‌ ॥ 78 
జనపతి ధర్మము. దప్పక 

ధన మార్తింసంగనలయు ఢర్య్కముకొలికె. 

జనులను వీడింపుము రే 

జను లనిశము వారిచేత శాసింవందగున్‌ ॥ 79 
ఎట్టిది మెత్తురు సజ్జను 

లట్టి దెపో ధర్మ మనంగ నలరుం ధరలో 

నెట్టెది మెద్చారు సజ్జను 

లట్రైదియ యధర్మ మనంగ నలరుచునుండున్‌ ॥ 80 
జనపతి సుజనుల మర్యా 

దనె మెలంగుచు వినయమునను ధర్మ మధర్మం 

బును దెలియుచు. దా భూ ప్రజ 

అను (టోవంగ. దగును దూష్యులం దునుమ[దగున్‌ ॥ 81 


అవ్విధం బెట్టిదంచేని. 2 


అధిపు చనవరులగుచు రాజ్యుంబు(6 జజుచు 
పాపసకర్కుల మూకల పరగువారి 
(© 
నొక్క_(డొక్క_ (డుగా నేని నుండువారి 
దూష్యులని పల్కుదురు నయభుర్యు తెందు ॥ 83 


అట్ల దూష్యజనంబులం జనంబు లెవ్వరు నెణుంగకుండ ధనంబు 

చేతనై నను గై దువులచేతనై న నుపొంకుదండ (ప్రకారంబున 
ర రాం వ 

దండింపవలయు నొండె, లోకశ|తువులని సకలజనంబులచేత 

నిందనొందించి [ప్రకాశదండంబుచేతనై నను జంపవలయు నందు 

నుపాంకుదండ(ప్రకారంబు. 84 


వ్‌ ఆంధ్ర కానముందకము 


వ్‌ |] దూహష్యుని గట్టున దో_డ్ర్తేరగా( బంచి 
పొడగని పొమ్మని పొంకపఅచి 
రానరాకుండెడుకై_ దువుల్‌ గలవారి 
నతని పిజుంద రా ననువుపజచి 
తనకు నమ్మిక గంలద్వారపాలకులచఇ 
దూష్యునిబంటుల6 దొల6ంగ6 న్‌ 
తోపలిచావడిలోనికి రప్పించి 


యతని జంపగ నంపు నాయుఢణముల 


= 


అ 
ల 


ది తెన్స నెరముత్‌ వాని కెటుక 
డగ నొనరించి లోకంబు |[బతుకవలని 


fA 


సిరుల మిక్కిలి నభివృద్ధిం జెందవలసి 
వాసి జంసించనలయు యూవల్ల భుండు ॥ 
ఆ॥చె॥ ఆధికదండనమున నలికిపోదురు [వజ 
యబ్బదండనమున నలురకుందు 
రిటుల6 గాకయుండ నిల నెలువతి యు 
దండనంబె కలిగి యుండవలయు ॥ 


స 
చు 
బట 


కంn॥ తలకొొలికి చిలక రుల 
బలియంగా(౬ జేయ నవియు ఫలమిచ్చుగతికా 
చలిమి€6 దిగ (టోవ వేళ్లనె 
వపలమున6ంగ€గ నెర్తు రెందు (బజలుం బతికిన ॥ 

రాజపుతరకణము 

కొం॥n కడు నర్జలోభములచే. 
గొడుకు అెదిరి విభుని. జెజటుపంగోరుదడు రగుటకా 
కొడుకుల మనువంగవలయిుం 


కుండము జనంబులును చాను టొెదలుట కెందుజా 1 


86 


87 


88 


కం! 


“oi 


కంn 


కం 


eit 


ఇ గా డ్‌ Cn 
చృతియోా శా నందు 


తో _ షో థా లొ ఎ లె 
మందివముతులం గితంకుళుః 


వెద వెతరిగరాణతకనయకుంజరియుఒ౪ ౦ 
చిదరము అయి పరదిభవించినం 


జదుపరె తోంబుటునె న జనకుని నేనద్‌ |1 
ee యిలా QR 


సికడల క్‌ తుచ తగు 

జ! యొ 
రాకెమరులం నెజుపుచుందురాజ్యము( (టౌవకా 
జఇజకుజుట దుర్హభం బగు6 


గె కొని వురివాతం బడినకంశ యనంగస్‌ 1 
లల 


తము [జోచువారినె నను 

a 
దమకముతో. గెదువ గబగుకితీం వెలుతురు రా 
రొవురులు భువితోసల సిం 


పహాముకొదవులలీల( జాల నాలరు అనుచున్‌ 11 


వినయము గలుగుచు మెలంగయంగం 

వనయుల శిక్షింపవలయు ధరణీసతి కికా 
వినయులు గాకుండినతన 

తనయులచేం గులము బలము దలముం జెడదే ॥ 


వినయము గలుగుకులత్తి, 

తనయుని యువరాజు నేయ+ దగు నెయ్యెడలన్‌ 
వినయము లేనికుమారుని( 

బనుపడ మదగజములీల బంధింప(దగుగ్‌ ౧1 


ఓజగేడస న రాజపుత్రుని వెళ్ళ. 
wee a త్న 
దోల?౭ దగదు వెళ్ళం దొలెనని 
యత (డు గడు బయాస మంది శ|తుప్పు లైన 
జనుల( గూడి యకనిం జదుపు6 గాన 1 


బ్ర 


గి 


ఓ) {} 


11 


ఓరి 


lean 
Pe 


64 


కం॥ 


కం॥t 


క 0॥ 


కం! 


ఆంధ్ర కాముందకము 


వెస దండి చెప్పినట్టు3 
కసరక వ దించునటుల(6గా నెల పుడుకా 
అలీ య 

వ్యసనాశయజనములచే 
వ్యసనము గలసుతుల వెతల నంపించ. దగున్‌ 11 

ఆత్మరకమీతక ప్రకరణము 
ఇలవే(డు మోసపోవక 
తెలివిజా విష మిడకయుండం దెలియం దగు వీ 


టల వలువల(6 దొడవుల శ 
య్యల భోజనపానవాహానాదులయందున్‌ ॥! 


విషహార మగుమణు లిడికొని 

విషహర మగుజలకమాడి విభు. డొందిందగుజొా 
విషరహిత భోజనంబుల 

విషహరు లగువెజ్జులుండ వేడుకతోడన్‌ 1! 


మవపరికొవిధానము 
ఇలలో? గోంతులు గౌరవం 
కలు రాచిలుకలును వినము గనుకొనినం బా 
ముల గనుగొనినను గడు6 గూ 
తలు బెట్టు నటం [డ్రు సీతిత_త్త ్వవిధిజ్ఞుల్‌ 11 
విషము జూచినవేళ విషయు క్ర మెనప 
అతి యమ 
దార్ల ంబు6 జూచిన యట్టి వేళం 
దలక బాఅుచును గో?తులును రాచిలుకలు 
గోరువంకలు సారె. గూంత లిడును 
కన్ను అజణగ.6 బాటు గలహాంసలకు నెల 
ర డం 
మణీ మదంబును జెంది మలయు(ణోంచ 
మదకోకిలంబులు మరణంబు.౬ జెందును 
వెన్నెల పులుగులు వేగ బడలు 


95 


9? 


98 


ష్‌ 
tial 


3౦|| 


¥ott 


గ 


Sol 


3on 


త బ్రతి యా శ్వాసము 


వందు సోకటిచెన DROS లెన్న+ 
యమ 

దాం బరీకించి ధారుణీధవున కెప్పడు 

సోజనము(€ జేయం6దగు నిట్లు భోజనంబు 


జయుచుండిన(€ బతి హాని జెందకుండు ॥ 


నమిలియు మిప్పియు. బాములఐ 

నమలుం గావున విభుండు నగరులతలో. డా 
చమిలిని దుప్పిని సతతము; 

దమితోడుత. బెంచి విడువందగు లీల నిలన్‌ ॥ 


జగతీపతి భుజియింస6గ 

దగు నన్నము మున్ను నహి దా నిడి విషము 
దగ నెణింగినపతుల కిడి 

తగులీల6 బరీక్ష6 జేసి తగు భుజియింసజూ ॥ 


ఎందు విషముండు నన్నంబు లిడినయపుడు 
నలనగుముంటచే నన్ని నల్ల నగును 

ne) ae) 

చొదలి చిటచిట మనెడి చప్పుడును బొడము. 


బులు 6గుంులకు నెల్ల మరణంబు గలుగుచుందడూ ౫ 


వలనల నందుట షెణఅచా 

యల? జెందుట యెండియుండు టార్షరిం బగుత జా 
నలుపైన యావి గలుగుట 

తలంస విషాన్నంబునకును దగుచిహ్నంబుల్‌ ॥ 


ఉడుకుతణేీ నల్లి నురుగులు 

పొడముట తావియు రసంబు€ బటోవుట స్పర్శం 
బముడుగుట యెండుటయును విష 

మిడంలబడుకకూరలకు గులణుతు లివి యెటకుంగల చగుళా ౫ 


g9 


102 


113 


1094 


66. 


కం! 


కం 


కం 


చు] 


ఆం(థ కామందకముూ 


ఘన మగు చాయలు గలుగుట 

యును జాయలు లేకయునికి యూర్ల కముగా6 బై 

కొనుదేకలు నురుగొందుట 

అనిశము విషయుక్త మగుపదార్హముగుజు తుల్‌ 1] [05 


జలములయెడ మధువునం. గో 
యిలచాయల6 జెంది పొల నెజణుమై దధిలో 
పల రసముల నలుసె విష 

తారా 


ములు గలసిన పకి రేక మొనయుచు నుండుకా 1 106 


న 


ఉడుకక యుండుట మాడుట 

గదు జిముడుట నల్ల చాయ గగ ల ను 

స్సుడ వాడొందుట విషముల 

నిడునార్ద్ర పదార్థము లకు నివి చిహ్నంఒుల్‌ ౫ 107 


భువిలో నెండినయట్లవానికి విషంబుం౦ం జేందినకా సూక్ష్మజం 
తువు లెల్లం బడి చచ్చు. జేరువకు రా. దోదోనగుం జాయ మా 
రవయు కంబులు గటివో మతే మృదుత్వం బందు డా గటి 
ల్‌ oa: ల ట్‌ 
స్తువు చేగంబ నలంగి తుందుమురుతలొ దోషా శయత్యంబుసకా॥ 


కస్పడంబుల రత్న కంబశంబుఅయందు( 
బౌగవన్నె మచ్చలు బొడమియున్న 

దారంబు తెగుటయు( దగిన నూయ/పనకుం 
రోమంబునకును జాజుటలు గల్లు 

నుజి లోహమునకును మణులకు నల్లని 
యడుసను( బూసినయట్లు దొడరుటయుసు 

కాంతిసంతతియును గౌరవం బుడుగుట 
సామర్థ్యమును సుఖస్పర్శ మడ6గు. 


PT 


Pd 
“oll 


ఇ అ. 


౨౨|| 


“ou 


కంn 


తృతీయా శ్వాసము 


డాదెగాల గలియుం డడునటివెల 

నో టా _ 
"ఎలుతు అగుచుండు విషములం గహాడెనన 
యిన్ని విధముల ఏిషమిడు అెబు(గవలయు 
నీతిమార్లం బెజీింగినన్సపవరుండు ॥ 


67 


109 


పలుకులు కొండకి (మాన్చడుట, పల్మరు దొటట్రిలి నాల్లుదిక్కుల౯ా 
నో 

గలయగ.:. జూదుటల్‌, జమట (గమ్ముట కంసము బుట్టు టావులిం 

తలు మొగమెండి నల్ల (బడి తారుటలుం గడు జంచలించుటల్‌ 

పెలుచదనంబునకా విషము బెట్టిన వానికి? జిహ్న ముల్‌ మహికా॥! 


నీరును మధు వొషధములు 

నారసి యొనరిందచువాని కవి మున్నిడి తా 
నేరుపుకోం గొనవలయును 

భూరమణు6డు (ప్రతిదినంబు భోజ్యాదులతోకా [1 


తొలుత. బరీకింపుచు ము 
(దలు బెట్టనభూషణములు దావుల పూవుళ్‌ 
నలపంబులు మొదలె నవి 

యా 


యొలము(6 గలుగు బంట్లు బతికి నీయంగ వలయుజా ॥ 


తనకుం బరరాజులు పని 
చినవనువు లెల వేగం జేకొన కెందుకా 
టు ae) 
మునుపె పరీకింపుచు(+ గె 
కౌవంగాం దగు నాత్యహాతము గోరెడిపతికిఆా 1 


మిగులఅంగ నితవరులగుచుకజా 

దగునా_ప్తుం (పోవవలయు ధరణీవిభునికా 
బగవారివలన దన వా 

రగువారబవలన హాని యడరక యుండకా ॥ 


[11 


112 


118 


[14 


68 
గ్‌ 


Eon 


eon 


ణ్‌ 
1H 


ని 
int 


Cy 3} 


ఆం(ధ కామందకము 


పల్ల కుల నందలంబుల భ(దక రుల 
గుట్బ్ణముల ప లఅస్ప6గా గుజణుతు లెటి6౧ 
యెజింగినటువంటివారు దే నెక్క_పలయు 
నాత్మరక్షణ మొందుట కవనివిభు(6డు ౫ 


దొర మిక్కలి యిరుకట మగు 

తెరువున నెవ రెజు(.గకుండుతెరువున నెచ్చో 
నరుగుట కొజిగా దందురు 

ధరలతోపల నితిశాస్త్రతత్చరు లెల్ల కా 11 


కనుగొనినపనుల నితవరి 

తనమున [బాతజికమునను దగబవారల నెం 

దును మంచివారి దెలియుచు 

బునపతి యేర్పజచి యునువ(జనసుల వసచెంతకా || 


ధార్మికులు గానివారల. దా అఅలుంగబ 
దోసకారుల నవమానితులను బరుల 

వలన వచ్చినవారి€ (గూరుల నెణీంగి 
చూరమున(6 బాయవలయును దొరల కెల్ల ॥ 


ఆఅరుఅయోడ లం జదర6గ నడ్డ పెట్టం 
బడెడునోడ బరీక్షింవంబడనిపీలి 
కాండ్రు గలయోడ సపెనుగాలి. గదిలనోడ 


(కా తయోడయు నక్కాు6గా బతిక్‌ 6 దగదు 1 


సరపతి వెట్ట బెట్టగు దెసంబులఅ (గీడలు సల్ప. బొల్చ్బగుకా 
సరనుల + బెద్దమీలసు మొసళ్ళును వీడగ జేసి యౌా_ప్టతం 


116 


11 


118 


119 


బరగిన చై న్యముల్‌ దను 6(గనకా దగనుండ నొనర్చి కాచునా 


క్ష 


ఖా 


రములతో హితుల్‌ సతులు దాను వినోదము మోద మంది గజా 


sil 


వ శ! 


ol 


Ha 


శ it 


తృతీయాశ్వాసము 69 


కానకుం బోక చేరువున( గన్సడి కంటక కుద్ది నొందును 
ద్యానమునందు జవ్వనము నందుటకుం దగులీల భోగముల్‌ 
మానవనాధు( డొందందగు మారునిచేత మదించి యెంతయుకా 
దానటు మోసపోక లలనావలనాకలనాభిరాము(డై 1 121 


ఉచితమే అక రావచ్చియుండి యా 
రకీతంబగు నడవికి రాజు లక్యు 

మెటు(గుటకు నల్పభోజనం బెసగువేంట 

కరుగందగు ను_త్రమంబగు హయము నక్కి | 122 


దిద్దుట గల్గి శుద్దిగని డే యనినంత సమీరు మీరుచుకా 
ముద్దులు గుల్కు_తేజి నృపముఖ్యుండు వేడుకతోడ నెక్కి ము 
న్నాద్దిజనంబు గావలిగ నుండెడుకానకు వేట పోందగుకా 

చదయు నా ప్పసీమకును దా6 జలలక్ష్య్యనిరీక్షణార్లమె ।॥ 128 
2 ఆట DO 


అరసి సమీపకాననము నై నను గంటకశుద్ది చేసి భూ 

వరుండు నిజా ప్తు లై నపరివారము లాయితపాటుతోడ రా 
నరుగుట యొప్పు నందు బలువె తగుకానల నిక్కము నచో 
నిరతము నుండరాదు నృపనీతిరహస్యవిచారశా లి కిజా 11 124 


తనతల్లి యింటికై నకా 

జనపతి యెచ్చరికతోడం జనగాందగు. గా 

వున నడవికి జనియెడిచో+ 

దనరంగ నెచ్చరికె లేక తగునా యరుగకా ।।; 125 


ధూళి. జల్జుచు విస ఆడి దొడ్డగాలి 
కాలమందును జడివానకాలమందు 
మండు వేసవియందును మబ్బులోన 
నరుగరా దెందు సుస్థ్రిరు6 తై నపతికి 11 126 


సం 


కం 


on 


oH 


on 


a 


ఆం(య కాకర మ 


కలకల ముల్ల సిల్ల నల కట్టికవా రిరువండ సందడికా 

దలగ నొనర్చి దూరముగ దారు భజింప బలంబుపెంపుసొం 
పులు దగ రాజవీధులనె పోవుచు వచ్చుచు నుండగా దగుకా 
జెల(గి నిజోన్నతుల్‌ జనులు చెంతల. జూడ నృపాలమౌళికిజా 1 
ఇలతే( డుత్సవముల యా 

తల మూ(కలయందు నేయగుతతీ సందడు ల 

గల మగుచోట్లకు ( బోరా 

దలవున వేగిరము చను టయముగా డెందుకా 1! 128 


తలపొ6గలు నరచట్టలు 

గలిగిన మరుగుజా లన్నగాండఢడ్రును వేదిం 
Es 

గారలిచి తిరుగ.6గా మెల(గ౯కా 


వలయును జనవతియు(6 ఉనదు నగరులలోనకళా 1; 129 
తల పెయుంగుచుంశుచిఖావవిు 
గలిగిన లోపలియమా త్యగణములు శనా9) 
ల! 
గ్నులు మణీ విసములు వెరిగా( 
గల క్రీడల. టొౌదు గడపగా: దిగు6 బతికికా (1 130 
౧ 


తమసన్నాహముచే. దనర్శి వంనులం దక్షత్యముం జేర్చి యు 
తము లొవారలు సమ్మతింస యబులంగకొ దా నెంతయు న్నేర్చి ర్‌ 
లతల % 
త్యము నంతఃపురమందు( గాచుజనముల్‌ ధా(తీవతిం గాన యు 
_క్రమగుకా లోనినగళ్ళ నుంజుత ఆ నీక్క_ం బై ననెయ్యంబునజా “| 


ఎనుబదియేండ్ల నత్పురుషు తెంబదియేడులు గబ్లునింతు విం 
దును జతనంబు మీజు మదితోడుత నంతిపురంబులోని కా 
మినుల శుచిత్వముం గనుచు మెల్క్కుువ వచ్చుచుంటోవుచుండు నో 
జనముల దా రెలుంగం దగు సంతశముజా నరనాధువంపునజూ 1 


తన్నా 
మ. 


శా 


“on 


“on 


son 


శం 


ర్పులంగూడందగుదాజాపెంషపెంంగ్‌ం [బాపున సొంపవుంగల్పించుడు క్‌ ॥ 


తృతీయా శ్వాసము 71 


జలకంవాడి మిటారి కుచ్చెలం: మించకా నల్వముళి గట్ట యిం 

పులతో చమ్మ దళుక్క_నకామెఅయుసొముల్‌ బూనితావుల్‌ గుబుల్‌ 
_ 

కెలుపకాగంధము (బూని కొవ్విధులపెక్కు_ల్‌ నిక్కగాందాల్చిచెం 


తల గొల్వందిగు వారకాంతలు మహీనాదుం (బమాదంబునకా rl 


రాణింపం జలకంబు దీరిచి యొయారంబై మిటారించు పే 
రాణీసేలలు గట్టి కొవ్విరుల దండల్‌ చుటి భూషాళి వి 

వో శె 
న్నాణం బౌప్పగం బెటి కిస్తురప్ప గంధస్ఫూ_ర్తి గన్న ట్టి మెచ్‌ 


ళో 


ట్ర 


జాణల్‌ గాణలు వై నవారననివల్‌ రాజేంద్రు. గాలంందణగుజా 11 
st 


వెలి దిరి గెడితొ తుల వ 

రుల జోగులం గపటజనుల: ,హడి చరించకా 

వలదు నృపునంతిపురమున 

మెల(గెడు వారెల్లి మిగుల మెలకుపతోడకా ॥! 135 
కొెనిచను పదార్థములు జ 

చ్చిన పనులం౦ చెలివిండడగల తెప్పుచు యత్నం 

బనువొందంగ రా6 బోషపం 

ఆను నంతిపురంబుతలోని జనముల కకుకా 11 136 


న 


కనుంగెవినంత నంటికొను(గాన తెవుల్‌ గలవారి. జూడ కేం 

చును నెకపాటి నొప్పులను చదూలెడు బంటుల(€ జూచి యాదరం 

బవెనయ6గ6 (టోవంగా6 దగ మహీతలభ రకు నెంచ నా ర్లులొ 
నల నాలానే 

ఆనముల 6 (నోచుకంయను [శ్‌ నసనడరఠం బగుధర్యముస్న్ప దే॥ ls: 

Pr =. 
తొలుతం వా జలకంటుల6 దీర్చిచలువల్‌ దోడో విరుల్‌ సొమ్ములుం 
గలపం బందుచు చేవియుం జలకముకా గావించి రా. జల్వలాం 


గలపంబుల్‌ ముణిఘభూషలుకా విరులు జోకం దాన యిప్పించి = 


ol 


72 


కం 


An 


తం 


కon 


ఆం(ధ్ర కామందకము 


తనయింటనుండి జనపతి 

తనదేవినివాసమునకు డా నరుగంగా 

జనదు మణి యెంత ప్రియు6౬డై 

తనరిన వనితలను నమ్మం దగ దధిపతికిజా 1 139 


భార్యయింటికి (6 జని భ(ద్ర సేనుడు తొల్లి 
యాపెతోంబుట్టుచే హొతుండగుటయు 
నాలిగ్భహాంబున కరిగి కారూళుండు 
తన తనూభవునిచేతనె పొలియుట 
(పియురాలు విసముతో. బేలా లొనంగిన 
వేగంబె కాశికావిభుండు పడుట 
జడలోన దాంచుకుండెడుకత్తి. దెలియక 
రవముణిచేతనె విదూరధుండు చెడుట 


యటుల గరళొంజనము. బూసి యద్ర లన, 

మేఖలయు సీయ( జారూప్య మేదినీళు 

లవనిషపై రూప్యసంపీరు లగు ఆఆింగి 

యధిప్పు( డతివలయిండ్లకు నరుగరాదు ।ః 140 


పనితలచే వినసములచే 
జనపతి యటు మోసపోక, శాాతవతతులకా 
వనితలచే విసములచే 


ననిశము దా మోసపుచ్చు టర్ష్గం బేందుకా $8 [4] 
వరమా పజనులచేతనె 
అలానే 


నరవరుధార్యలు సురక్షణము.( జెందుదు ర 
దోరకుం లైవనములు గా 


దొరకుళకా భోగ్రైకయుక్రితో నిహాసరముబ్‌ ;॥ 142 


జా 


టు. 
అంటా శ! 


011 


oN 


లంక! 


తృతీయా శాాసము 3 


swe టి థర్మ్హాము శోరుదు 6 


చనవారక్టల ఎ eG బరా 3 shes లె దో (క్రమం 
ళా 


త్‌ే అగ Pal శ న్‌ జని Po 
రం దంంంరెమూోా రుండె 
వు 


తరు అమన్‌ నుచితరా[తులం దిండెండొకా 11 {413 
మెనుజపిభుండు కార్యగత మాపు విచారము స 'కొం- 2 

“a 
తా లని 


WI TUE. గతా లోనిగృహసీవుల రామం అవ౭జెరూ (లగా 
చ శ హొ Pa __ Pa 
నామువమిలిల నాయుధథధమునందని చేత. జెలంగి నవా 


రను దన కా పుల్‌ న సరదిణారులం నూరెల గాచియుండ? 
అ చా 


| 


ద టల మా 


డా తో తో మో జుం అజయ 
మదురసీతిమార్గమున మెల్కనయుం డెడు రాజు గందర 
గ్‌ 


3 


ఊఆదినిలొ జనంబు లెలమికా సుఖవ్భ త్‌ ని|దియగాంతు 

PRE) 
వాదలు అక మత్తుండయి పార్చివుండూర కె ని్మద్రవోయినన్‌ 
మోాదముంపంది భూమిజనముత్‌ సుఖవృ_త్తిగి నిడ్రింగాంచురే it 


అనకొరి అగు చా 


ఎటులను రాజరాజ్యముల కల్లను రక్షణమదమం[డు చూసు ఆం 
దటుగన నెట్లివేళల ధరాధిప వర్యుంయ నీతియు కండే 
రం (యా. 


యటులనె [పోచుచుండి నెజయం బరిపాలన మాచరిందిసి 
ఆటుల నిజ పతావమున శ|తుల( గ౧ల్బును€ల బెల్బు సరం స 


పిలసితరాజధర్మయుత వి్నిశుతభృత్యవితానవాలనా 
శృురలిత మనీషదూపష్యజనధూ_ర్తవిఖండనదిత సద్లుణా 
కదితతనూజసంపదధిక స్థిర యాత్మసురక్షణ (కో 


జి ఇఅరిపుమాళిరత్నరుచిజా లమనోజ్జపడా ంబుజదషయా 1 


భూనుత లక్షణ చర్యా 

శ్రీనియత నిజొనుజన్మచినతిమ్మమహీ 

శానవరత సం సేవిత 

దినయ నుగుణాఫీదరావము తకేజోధామా 1 148 
10 


గా, ఆం కాఠంంచికిము 


శే 


తం యాస యతని ఆ కరా తమో _ప్రనంశసంగ రం వ మో 
కటల. 


ధతామురాొ స్త సదినూనిదాన దానవై భా 
సరి గ రాగజా్య గదు గమారి se 


ol 
త్క్రాశచలంద ఖద్యదండదండ్‌తారి మండలా 1 145 
గచుంము =. ఇది [శిమనుదన గోపాలవర్యవసాది లబసార నాదసింతో 
హూ టన త్త & ద i (| = 


తార చాషఆజసగౌ[(త - ఆక్యంరాజ యెటబ్లనామాజ్యపుైు మకవిఆన 

విధేయ (శ్రీరామ తవృాషభ కి వె భవదాగభయ వెంకటనాముణయ 
రా ఎానియాా 

డులకీతంబె న హామందక నసితిశాస్త్రంబున స్వామ్యును జీవిప్బ పై 


ఇ 


అక్షణంంబును, గంటక శిక్షణంబును రాజప్పురరక్షణంజఒును నాటు 


వత విచక్ష ఇతషంబును నున్నది బృతియా శా ఎసము 


rer" 


ద 
“1 


ot 


me జర నిద అద 
నా ఈ ఈ. వ were స 


జ యు ఇ చ 
మయురాకాగా rare 


ME te Ss వా 


™ 

"mn? రద క స 

ఆక రిఫఘుాంతరెరుం బక్‌ 

pa త తో గా 

గ. జపం త్వా జి నా తా ర్వా లొ శో చా అర్య అరా 

ఓ ఆ పాలం రో శూ చ ఇ చై వ్‌ త ఈ లంద 
పర్‌ ES 

బ్ర or ఆ! శు జ గ్‌ 

కెరలాూాడా రాంరెఆలందతు 


కుంండరంంమోాడా (పచ రిం 


లము కండారమును గు బార్ధి 
యా త్ఫ్యు అం మంతులదు నూడి కుతుల చెలి 
నా వణావిందవవలయు చురముగనా వుంటే 


ల్‌ 


కో 
వపా వు కుంపొెందుచుండెదు నముండలముల 1 


పరిపూర్ణమండంంండై 
తర రంబజిల6 జేయుతుహానణాముది మూడు 


ot 


క 
అగ 


Po 
క 
యూ. 


em 


గ్‌ 


ఆం|ధు కావముందకత ము 


ఇటీ విజిగీము వెనటి రాజునకు నమాత్యుందడును రాష్ట్రం." 
ఠం = లె రె 
చురందుసు భంణారంబును బలఅంబును నియ్యయను బంచ(ప్రకృతు 
"ఓ య లా 
అని ఎతిక్ఞారై న వారలు వలుకుచుండుదురు. హముతీయయును 
బృవహాస్పతిమతంబువార లీ పంచ (ప్రకృతులకు రాజును మిత్రుం 
ఎంనుంగూడ స_ప్తప్రకృతులం గలిగినది రాజ్యంబని పలుకు 
చుందుదు రిట్టి ప్రకృతులతోడం గూడికొని మహోత్సాహుండై. 
యిన్ని టియందును నబ్యాసంబు గలిగినవా 6౬ శ(తుపులం గెలువ 
సాశ్చాయించినరాజు విజినీమ. వనంబరగునట్‌ విజిగీమువె న 
బలో ర 
దా జెట్టవాండనిన. fy 


కౌలిన్యాది విజిగీషు గుణములు 


గ్లో 


అయమును బుద్ధయుకాగలిగ్‌ యుత్సాహాయె. 
చి తజ్ఞాడె వృదసేవి యగుచు 
వరక "యి అ 
త్ల నా వ ఒడ కరి జడ వి 
కదం నియ్య నెర్చి (ప్రగల్బు€డై సత్యంబు 
సడలక పనుల౨చు జడరతేక 
కలగక వినయంబు గలిగి స్యతంత్రు(డై. 
దశకాలజుండె దిటము గలి 
జూ ౧ 
యన్నాయు నెణ్‌గి మాటాడగా నేరిచ 
వతుండై గు ప్రమంత్రంబు గలిగి 
(SRE నన 
మిగుల బోటరియె బత్తి మే అెణింగి. 
వొపకరుశ్రైలు గాకుండు బంటు గలి 
mm నో 
శాస్త దృష్ట నిజాచార చతురు(డై న 
యతని విజిగిమ వండు వంహాత్కులెల్ల rp 
ధో 
బసుళరాజ్యాంగు(డై_ బడలికలను గెల్చి 
జాడ్యంయి6 జపలత జాణబజవిడిచి 
భతురు(డె రి తయె చనని కోపముగలి 
యా అనాలి 0... ( 
శ దకాగతులఅసు వనత్సలత + టోచి 


డ్‌ 
«sil 


ofl 


క౦0 11 


ot 


zl 


రొఖలశ (తులు వెఅతు న సాం 
మ్చృ్చుగపతికి నోడి యొది€ౌడి వమృగములన(€౫ ౯ చె 


అతుల [ప్రతాప నిధియగు 
సతి వేకొనుచుండు నెపుడు ఒలువగు సిరి నీ 
*ఎతి. గావున నుతాహము 

చేత( (బతాపగుణ మె ౩3 కొనవలయు౯ 11 ట్స 
ఇల నెకార్టప్రితిం 
గలహించిన శతు వగుచు6 గన6౬ బడు నందుకా 
బలవజ్జిగీషమగుణముల 


నలరిన బెడిదంపుం బగతు6డం(డ్రు నయకజ్ఞ్ఞాల్‌ 11 1G 


పిజీకి సోమరి [కూరుండు పిసిండి చంచ 

అంండు మూడుండు సత్యహీనుండు మోన 

పోవృనాతండు యోచులంగావరించి 

సలంంకునత మను సాద్యుండు పరుల కెందు ॥ 1} 

మండలస్వరూపము త ద్బెదములు 

మం ఈతియు మండలస్వ్పరూపం ఎెట్లన్నను బరాశరుండు విజిగిషువు 
నరియు నన్యోన్యజయేచ్చ గలవారగుటంజేసి ఏర లిరువురకు 
చెకపకృతియ కాఐన  నీప్రకృతియ  మండలంబవ ఎలువఎ 


శంండు. చెండియు నతండ వజిగిష్టరులకు జడం బనుటం 
ఏరవిరువురు దొరల గలయది మండలంబనసి పలుకుచుండి. 

బుటికొన్ని మతంబులవారు విజిగీష్వరి మధ్యము లనియెడి 

మువ్వురు దొరలంగల తుది మండలంబగి నవలుకుచుండుదుచు 
అ 


శో 


అనియడి సలువురు దొదలం గల యది మండలంబని వలు 
అది 


ఖీ 
es 


Ch 
0 


యుండుచురు.  మజణియు6 గొన్నిమతంబులవారు నిజిగిషన 


జో 


నుకటి వారి (గాహ్మాక్రందు లిరుఐమసు ముందరి యరి మిత్రు 
pas 
ల్‌ వ 

కొారువురునుం గూడి విజిగషువుతొడ *-పురు దొెరలంగలయడి 


tl 


కంండలంబని పబ్యూచుండుడులు. కమటీరమ (6 బులతోమేం[దులు 
మునే ల ప a క క 
ముజిగ మృతి న మధ్య మోదానఎను లనియెడి 
యామ్వురు దెరఅంగలయది ఘమంరిదతంటన్‌ పల్కు చుండుడదురు 
మంతియు.( గొస్నిమతంబులజవారు విజిగీప్పురి మధ్యమోాదడాసీసు 
అనియెడి సలుగురు దొరలకుసు నలుగురు మిత్రులం గూడి 
యొసమం[డ్రు దొరలం గలయది మండలంబని పల్క్కూచుంద. 
యరు, మజియుం గొన్ని మతంబులవారు. విశిగషునకు 
ముందరి యరిమితాడు లెవురును వెనుకటి పార్షి(గ్రాహాదుం 
సయఅపురుసు విజిగిషువును గూడి చదువురు దొరలం “లయ ది 
విజినీపు మండలం బనుపేరఈ. (బ్రసిద్ధంఒుగా బలుకుచుండుదురు. 
మజియు శుక్రమతంబు వారిట్టి విజిగిషుమండలంబు రాజులు 

గురును మధ్యమోదాసీను లిరువురునుం గూడి పన్నిద్దరు 
దొరల గలయది యగుటం వేసి ద్వాదశి రాజవమండలంబునచే 
తొలంఆ (6 ఉప్పంబడిన యమాత్యాది పంచ ప్రకృతి భెదంబుల 
వలనను స్వామ్యాది ప్ప కైకృ్కతి భెదంబుల వలనను ఏిజిగిష్వ 


భు గార్యందబంవమలన నయ్యుడు నుభయార్యుభయ మృత 


It 


వ్‌ 
sil 


న్వ్‌ 
షి 


చదింబుపెవల గను ఆన్ని అకా 
మున్నూట తస ర ము రూతు కంందఅందుజ ఒచ్యాంత ౦ 
గలిగిన మండల ఇచంబుంలు బకహాం[పకారందంఇంగా లుహొందుళం 


న్నా 


అతడా దల. మంతరరుచుందసు రర సకలమతసషం్యతు PET 


కల లోకప్రసివందును శకలలోక ఏడ్లాంంబునై ౩ 
4 బా రా 
యా వాషాచశ రాజముండలంబయనప సదియెబ్ల నిం. లీ 


నవ్వావశరాజు మండలము 


అరియునసు మి్శత్రుండు సరిమి[తు6 డపహ్వల 
సహిత మి(త్రామిత్రు6. డహితదమి(ై 
మ్మతుండు ననంగ భూమీపతులై దుగు 
రల విజిగీషువు నగమునను 
వెనుక బార్లి గ్రాసం డనియెడు నాతండు 
నాగక్రందు. డనురాజు ననలి వంక 
యందు. జార్షి గ్రాహకాసారు( డా[క్రంన 


ణ్‌ 
కాసారుండన నల్వ రవనినాధు 


అరిజిగిములభూములయండనుండు 

పుధ్యము(డు వారిచెంతను మనుష గట్ట 

తడనుదాసీను( డన్నిట ఘనుందు దీని. 

దెలియద్వాదశ రాజనుండల పుటండ్రు ॥ 13 


కొంటే యు మిత్రు. డుదాసీన మనుజపతియి 

సరియునన నింతమాత్రనే యగుచు నుండు 

మండలము సతి కిరితి మండలంబు 

కూరిది గెలుచుకె మండలశుద్దియం(డు 11 14 


దె 
{yl 


cull 


Men 


NH 


ఆం[ద కానముందకముూ 


ఇ జ జల ఉరి అద కా ద 3 ౬ 
ఆక్వా శాఖం చతుర్మూలం షష్టిప(త్రం ద్వయిస్టితం | 
షట్పుపష్ఫృం ఉఫలంవృకం యోజానాతి స పీతివిత |; 
ఆరు అర్వదియుసు మిరు రాలు కొప 
వెనిమిదియు మూ౭డుదలములు నునీ3 రం 


యందు వేరులు నొలంగు నమురు (మాను 


చయ €గ౫ వాండిట్ట నయగతి నెజుంగువాండు || 12 
ఇందలి యభిప్రాయము 16 


అదివిజిగీముదు లిరువుర కగు మతు 
లెనమం(డం నను శాఖ లెనిమిదియును 
పుధ్యమోదాసీన మానవేం(దులు నరి 
DN సం అపు ఇచ అమ స కదల 
విజిగిషువును నన (వెళ్ళు నాల్లు 
కుదా ద్వాదశ రాజ మండలమున త 
నె దేశి (పకృతుల నమరు( గూడ 
యమ 
మణ నర్వదిె ముండలము లగు నదియున 


0 


షష్షిపష్కతంబులు షదుణములం 
యె ల్‌ 


నసెడి విరులు నయానయ యత్నయుగళీ 
నెపుడు నునికి కయస్థానవృద్దులన గ 
నలరు (తిఫలంబులును గలయటి (మాను 
= mm 
నెుయప వాండిట్ట నయగతి నజణు(యగువాండు ॥1 [11 
ఇందుకు మణియొక పద్యము. 
గసుఅంను గృమలాదిగా( గలయష్టఒ 
ర్లంబనునటి శాఖలును గల్లి 
మనంతట మొదలై న చతురుపాయము లస 
జాయహోందునటి వేరులుసు గలి 
డై నో 


తా రొ అ జల్‌ జు అ ఇ స 
యులు విచెగింముంలదలముం కే ఉద 
ను 
ను 
ష్‌ సర చలో ణు శ కుల అన్చా కుజులు 
వంక సతుల" అఉసుణదియు (కటు 
జు ఇ జ్‌ గో క. నలల యం అ కరి అల రా తరం అ 
అక అ అం... నల త మ. ఆరే అ అల క అల ల స. DIO 
Ca] 
b=] ధో ఇల్‌ జ 


aL నం రం సర ళతహాసటు యత్నయుగక్‌ 


mer) జ చి అ 
రంలో డిజై సయణగతి చెటు (యనగువా్ణ6లద. 11 {8 
ib అ Dw ౯) చెప్పిన ద్వా rere Wn ఆలస క య 
Ca కా 
క ad ఎలో అ € 
దకుం6ం (గమంటున వివరించెదం 19 


అ అయషితిగెదుు 


మూర (6 బాది (గాహు( డనెడి రాజా 


ఛై 
అ 
పకల కూర గాహాకొానారుండను రొజూ 


ఛై 


క 
శోతువు అగుదు రీజగతితోన 


[ 


కందు(డను రాజు నా[క్రందకాసార..6 
డను రాజు మృతుల యొనరుచుం(డ్రు 
pe 


పొబున నచ్చోటం గలిగిన మిత్రభూ 
వరులఅడే శ తుయాజురుల "కప్పుడు 


నఖ గదలంగా రాక యుండ. బో రొదవల జడి 
తనకు ముంచదధ గల్లు శా(తపుల ముంద 
దండు గదలంగవలయు నుద్దండలిల 


వినుతి కెక్కు_చు జయము తేకొనెడికెజకు ౫ 20 
41 


స్స 
ళం 1! 


న్న 
isi 


ఆం[ధ కామరలందక మద 
అటులనే వివిగిషువె నటి భూప 
~~ రు 
రపికుయడె వితిమారంబు మొజిు 
ల nN 
we శతుము:ందిట( దన మి[త్రభూపళ 
యను శ్‌ (తుమి(త్రుపై € దనడుమి,పి 
మి్య్రుండై నట్టి భూమీపతి. గవియింప 
నగు వారి కందణ కవలనుండ€ 
చనయరిమి్మత్ర మిత్రుని గదలఅకయమండ 
శ dm హన లి చె 
నట 6౧గృతకృత్యు6డ యధికు6డైన 


యయభయమి(తుల రేంచి పోరొదవ. జేసి 

తనకు. బిమ్ముట6గబ్బు eee 

చందు గదలంగ వలయు నుద్దండలిల 

వినుతి కలు జయము. జేకొనేడి కొఅకు ॥ 2] 
మణీయయు నిట్టి విజిగిషవగు రాజు దనమ్నితళుల్టుం దాసు నిద 
రెద్దరు గూడి యెడనెడనయుండెడి తన శతువుల నిరుది క్కు 
అను జిక్కించక యుక్కడంచి జయించి వందు తిణింు 
వివరించెదు. 22 


తానును న్నాకందిధాపణీపతియు. బా 
ర్లగ్రాహు నొవ్వంగా( జేయపలయు 
డ్‌ 
న్నాక్రంది నాక్రందనాసారు ననికంపి 
పౌర్షి గ్రహానారు బఠిసవలయు 
6 
Ses ముత్రుండును దాను€ (,హూడుక తన 
యరిదాజు( బెకలించి చెఅుపవలయు 
చనమ్మిత్రుచేతసు దనమ(త మిత్రుచే 
చనయరి మిత్రుని దయుమువలయు 


ప జతుర్లాశ్వాసము చు 3 


gee * జే హా న్‌ నూ అవ 
హ్రీ! wall తా అతల [యో అ wr fh {9 వా పై 
~. మ We or 


1 5% ca, ™ ars ee 
wel { ee brane Ce we rr 


జ కొ ఇ అద ఇ చా ఇ ఇ mm ఉల ఆ 
అరిం చొ డయంరుడుంల ల్‌ “జ స కాక క. 


గ్‌ 


(మని ఆయు నల చ మసన్తసను 1 స; 


భో 
జ్య జ. రా on జ్‌ జి 
— Of చ౭దెతి oer ఆజ 


చ 


రుపుతౌ గెలజ గోలు నృపతి గదియసెకా 


ల fe తుము, వు we 
థా అవాణానే 
వాస ఊఆఅగంం౦ంగొాలిచి ఏదచి ఇ రింతు దిలజూ |; 4 
Cent 
కు క =” అ ne జామ 
హల రం రు తంతి. కా సుప త6౭దాక్పిన ము ట్లపుషంక జ హూం గక 


Be le a HR ఆ. నూర్చుకొవి షకంతత. ao Meme cr వ. 
భు నటులై న న చుట్టములె చాల సలంచినయట శ్ర (తునికా 


రాతి ణా Se జాలం గ శ re సుమిసులొకా 11 


తనలాండాననను వాట ఇం Gp] లాప్‌ క 
ఆ; వ; వాదణములాత€6 గాడి లెరుయ ఫై 
mn ™ చొ చ లాం rr i SEN wr క జ SOE 
న ము గంగాం owl ree అంగ 
నటులం గో శ ey లయ్యిడికారణం 


శ జ్‌ నై! ళ్‌ 
ఒులనవు విడువవలయు(6 డమిత.డు ॥ 26 


శ! 
ల 


చొర తా. (బ్రధాన ముంజ కొ 


చరంగలిగిన (ప్రజలనల్ల 6 న అ 


బది గింపంచగు నటువఠలె(6 
అరు సర్వాంగరాజ్యుపదిషిం జందింజా 41 Paes 


ఉగ యారమునం డె యుండి పరదుర్షనివానుల కండతేశులకా 
గరారియులం బాకీ మి|తులుగ 'హార్చుకొ “లల నత్లానర్చినజా 
ae) 
వారలు (పాణబంధువులు వళ్యులునై వినయంబుపెంపునజా 
దార యొనర్పుచుండుదురు తక్కిస ముండలఅముఠతి వశంబుగకా!। 


గ్‌ 


Of 


ల్‌ 
స్క. il 


జో 
re) 


(a 


భో 
Eon 


గ్‌ Hn 


PR 
చా Hl 


ఆం(ధకామందకము 


ంయిబలు6డైన స మధ్యము(దు ప పె (దిగ దిండొన గిహాడి వవ్వ్చినకా 
తిలదత గ! ని తాను నరికూటువ6 గూడదునునుండు చొన్న్సుం దా 


వతి శ కు6డ నిలుచునంతటి పూనిక నూనకుండుచో, 


దటుకింన SoS పల చానవిధాన నిడానవీలలకా ॥ 


అధికు(డై న యుదాసీను€ డడరినపుడు 

పత అమండలనాదులు నొకటి యగుచు 

గంఘధర్యంబు మే నుండ జనునపుడును 

బలి మిచేకున్న శదం౭రొంది బతుకనలయు ఫ్‌ 
సంఘధర్మ స్వరూపము 

ఫఘునముగ నావద లొదివిన 

నపతు అలందణును గూడి న్వార్ధమువాఆ కై 


నంగూడి యవి యడంచుట 
యనుపమగతి సంఘధర్మ మన6€గా6 బరగుజా ॥ 


te 


గ్ర! 


(తుమండలమును గుతించిన వై శేషికవ రన నప్రకా రము 


నమా జూడు వార్యజూ (డనగా 

మంహా నిరువురె శ్య్తులరయ మానవపతికిజా 
సహాజు (డు దాయాదుండొౌ 

నహాతు(డు కార్యజు(డు వాని యన్యుం డెందుకా ॥ 


అరియెడ( జరింపవలసిన యట్టి నడక 

లయ్యె నాలుగు నుచ్చెద మపచయం2ం 
గాలమున(౬ జేయు పీడన కర్శనంబు 

అనుచు నయవిద్య లెజు6(గవారంథడ్రు ధరను 1 


ఆఅదియ టనిన, 
ae 


అ) 
co 


50 


న్‌! 


83 
34 


etl 


J} 


గ. 


ల్‌ో 
ళా 
iH 


3 oI 


లం చిం 
తనకై పన ంభటిం బరిమాతరుుట ఉం. 
అ ఇ 
గుచియుం౭ం జా మ చ్చాన కలన లోలుశునరగ్‌ల 


లిం భండారంఒు గలిమి రంగం చేయు 
ఇందిర దా నభజచతుం బనలగ ౯6.౨ మగిస 
సం ఒఎహామాత్యసంహార మునదింస 
నది కర్శనంబనీ యంగ బచిగు 
యురరాష్టాాదుల6 చొడరి ఖండించుట 
యది పుడినం బవ యనంగ ఐరిణు 
నిట్ట నాంగు తెజయులు నెట్‌ంగి యరుల 


[a 


నుండు6గావింప నెర్చిన యట్టి సును 


(౧ 


సల ధాతీతలంబును చకట లల 
ైాలుచదె మల నెల జయింది మంచు ॥ 

(os Smee cn 
ఆక యవిహీనులడై యుండి యడరెనని 


వాానబలం6(6 డగుపతి నొాానయించెనను 


యెందు బలువురితో వెర మం ని 
యపుడు భూపతి గడి శతు నడపవలయిమి ॥ 


ఎందు సమాశయం ఒసుచు నెంతురు దుర్గము 
జెంది మహాభిమానమును జెందిన శ(తుని వెళయంచె 


fT శ 


és అ డాని 
అయితం వం సం జ 


ష్‌ 
wid 


తిందగం జెయంయగావలదమ నాతనింగెల్బు నమాత్వ్యు(6౫౦మవియమఎం 


Jo రాష్ట్ర దుర్గముల రాయిడి గడు 


తసమర్యము తన ఛి్నిదము 

చన విక్రమ మెజింగ్‌ చెలుచుం చిగవా(శసయంకా 
ఎనరిన శత్రువు లోవల 

మంనికొందినయగ్ని యడ్డు వమూ[కుంపో౭క౯ా Ft 


జ” 
DIE (| 


అనో Pa 


HH 


లా 
Sen ||! 


ఆంధ్ర కాముందకము 
మాటికి సర్వంం3ఆముల మర్మము దెచ్చెడువాయయు నం నె 
య్‌! ౧ 
ల ఎనుశా (తవుందుసుపు(6జొవ్బుడు( దొన్హిరమూద్వహాుంండ. వ్‌ 


మేటి ఏభీషణుండు నలమి(త్రసుతుండును గల్లం బట్టి యె 
“) 
CS స చ్‌ శు చ అవ 
కాషటుగం తాకి రావణుని? బట్టి వధింప(6డ వాలి సంద ఏ! 
భ్‌ 


లో 


బలవంచతుతోడుత(6 గలహింప్పచును దిన 
యరి (పయాసంబున సంది నప్పు 
ళా 


దఉగిణండారంబు నతనిబలంబుల( 


అల ల అన వాన క 
బజెయిప(6గాలం దంప(€ల చను. జెటుంకింండి 


తోం గూడికొవంలగవపలయ 


[ 
౭5 


జు అదీ ఇ oe ఇ 
కులంబుహారిల తోొద.చ6 గూడి బలీరము 


దండి గొపి యుండంల్లు రీ నాతని రింలంబు 
ey SOR శతు గల్సించి వాని మగుల( 
షె అనాలి జో ర 
ఎంపు అఎఅయుచు విఖ6 డరి నెంసవలయిు 11 At] 


గ 
my ఇగ 


హనముంత చె 'యులము. విసము నాళము. నొందు 
వజంబుచే( దెగు వజ మెపుడు 

మంట టులనుబట్టి (ముంగుచు నుండును 
నగరియును గరిచేత( గట్టువదుసు 

శాయోదియును దన దాయాదిచేం జెడు 
నటుగాన రావణు నడచు నప్పు 

ఉల విధీషణుం బూజ నందించి పె (శ 


దాసు ం(దుండు గాూారవము జయము 


sit 


“ot 


UK 
(€) 


టూ. 
లం || 


~ Oil 


చ 
41 [1 


డె నవానినె పట్టి తా నా ప్ప జేసి 
కొనుచు మెలపున ఆయము. ౯” వొనంగపవపలయము 1 £1 
Cass 
ఎకార్యము( జేయంగా( 
డకెనం దన మండలందబె చెడుడా టం డా 
నాకార్య ముడుగవలయిు కా 
౫ కొన్న ధరాతలంబుం గడు రంజిల్ల కా ॥ 42 
చను ane 
చదానమున నామమున స 
న్యానమున న్మెలగం జెయందణకుల ఎనవాదిం 
బూనుకొని చేదదండవి 
ధానమ్ములచేత. ఐరుల( దండింవ6 చకా 11 49 
ఇది ఎ యతుమండలవ _ర్హనప్రకారం వింక మిత్ర పుందిలవ_ర్తినె 
[మకారంఒు లాట అ య ద 4d 
చృితమండల బు రస (ప్రకారము 
అబలా 
న *ు జ లో కా లాల్‌ 
'కషంముస జాతాదాొతుల చొ 
వము నిండుచునుండు సములు గలచే యిది నీ 
బం_ములో “ రసా రం 
ఆ గ్రా పా 
చమంహాతే" యనంగ బరగు శాస్త్రముకల్మికా ॥ శ్రీం 


ఫోగవింది వికారంబు. వొందెనేని 

యెంచి యటంయిన న నొప్పించవలయి 
లు Ce WR 

ముగలలనత వికార మొందిన.( దెగి వదింఒ 


యౌ 
a! 


మలం చలల చాఫక ర్కుంచు వైరి గను i 4 


“on 


3 


11! 


కం 


₹on 


ఆం వ్య సు అ స ఆ. 


షీ 


౮ 


రంగుల నుఫకాదియనదు 
కా 


చర మ సో మతుగా వాటింవంల దగుకజొ 


సరం 


ముుంంల నపకారిర్హై॥ 


i 


ort ౭ర్రంయు ల వ రర ₹ యగు జవపుతి కి క 11 
జు మ 


తనయెదం దనశ(తునీయిడ 

ననసికంబును బక్షపాతియె మెల6గడు మ 

(తుని ( గహాల్చ్పవలయు నింద్రుండు 

కినుకజూ మును మశద్రరూపు(6 గెడపిస మాది కా |] 
హితుశకు హిత మొనరించునట్టి ముట్‌ 

ఏ విడువంగ6 దగు దన యహితుమాడ్మి. 
తుల పట్టున నెవ్వాండు హితము సరము 
వాండెపో మంచిమి[శ్రు. డివ్వసుధతోన 


. ॥| 


£6 


అసుర కః కండు ముర కుడు 
yg దువకారకారి యగుమత్రుని( డౌ 
సనువుగ+ డెలియయుచు దోషం 


యమున 6 జెందినమి(తు విడంవ భూపతి ధోగరుకా ౫ 


కడుదొసనం౭ గొందని మృతుని 

విడిచినచో నర్రధర్యావితతియు నడ6౧పకా 

బుడమం గావున6 బతి య 

పుడు సద్దుణములను దోషముల దెలయల నగా 4 


తానె నీజంబుగ నెరమిు 
గానక మతియాజ్ఞ నేయ గా దగ దేరం 
దానే సరమి(౬ డెలిసిన 


(అ 


చే నుచితప్పు టాజ్ఞుచత జొప్పుడు.( బతికెజా 11 


త్తే 


48 


49 


50 


ఆ పాల్‌! 


a 
‘wit 


3 OIL 


wre) | 


నేరము చేవియుం బొరయని 

కాదిని దండించునట్టివసుధావిభ+ం 

_హర చముగుపాము. జూచిన 

తీరున? (అజలెల్ల జూచి తిట్టుడు "రెపుడుకా ॥ 


తగ సధికమధ్యమాధము 
అగుమ్మతులతారతమ్య మరయ(౫ సలయుకా 
దగ సధికమధ్యమాధము 

అగుదారలసనియుం దెైలియనగు నదిపతికకా ౪ 
తెలియ కెవ్వరినై న నిందింపరాదు 
లేనినిందలు గన్రైడువానిపలుకు 

చగిలి వనరాదు మిత్రభేదములం పూని 
చేయువారలం బతి చేరనియరాదు ॥ 


పాటించి తెలుప నోసని 

మాటయు మచ్చరపుమాట ముధ్యస్థంచా 
మూటయును బతపాతవ 

మాటయు బతి లెన్సం దెవిసి మళ సనేయందగుకా ॥ 


కనచుట్టములకు 6 బోరొం 

దిననొక్కని€ బట్టి వాదు నెణసక వేగం 

బున వారలలో వారికి. 

గినుకలు మానంగవలయు ఇషతిపతి యెందుకా ॥ 


ర్తి 
నజ 


త్రీ 


చెఫ్‌ 


56 


ప్‌ 


కాలముపర్మి6 దా ఘనము గౌరవ మొందుచు నుందు గానం ద 


తాల మెజుంగురాజు గుణకల్చన కొంత ఘటించి సచునికా 
తాల సం స్తుతింప( దగ సారకు నాతని దుర్గుణంబు చె 
వ్వేళశను గప్పి సెట్టుచు వివేకవిలోకనచాతుర్‌గత౯ా 1 


12 


58 


“OH 


Sart 


మ 611 


ఆంధ్ర కామందకము 


యను దొ బహు మ్మితుం డె 
చా 
నను వె రులు నెప్పినట్టు నడతురు పుడము౯ా ॥ త! 
ర య 


తన కొపద యగువేళను 
చనమిత్రుండై న కరణి దన బందుపుటుం౧ 
దనతం[డ్రియు౬ దన యన్న. లు 
చనతమ్ముల హిశము( జేయం దా రోపుదుకే ॥| by 
&తిలోపల నతులదృఢ 
(వతుళై తగుతనదుమీ పైపర్షముచెతజా 
బతివీరు వై నవారల( 
ర. 
జతురత మై ని(గహాంప అనిపతఆ ఫపొనరుజూ | bl 
ఇల నీరితుల నీతిమారమున+ డా స|ప్రొదువ దించి ని 
I ఎ సి 

సృలితోద్యోగమున౯ా జయుచ్చ గలరాజన్యుండు సంపొందు పం 
వలళుదిం దగ శపుదమండలమునజకా వ రించు నాశారదో 

థి థి వలో 
వై్యలచ6[ద్రుం డన భూ(ప్రజాఏత తిక్‌కా నంతోషముం జేయుచు ॥ 


ఇది మండలశోధన (పకారంబు. ఇంక సంధథా్షది షడ్లుణంబటుల 
వ్యరూపంబు౯ (గమంబున వివరించెద. 68 


సంధివికల్న(భకరి ణము 
బచియు డగువై రి,గదిమీనై 
ఖఇలువగునాపదభC జెంది (పతి నసేయ్యగ వే 
చ్పులు లేనిరాజు కాలం 
ఐలవడ౬ గడపుచును 'ఛంధి యమర్శించ్చం దగ్గుకా 1॥ 64 


జ 


lf 


వచతుర్షాశ్వ్యాసము yy} 
యు & 


అదియు గొన్నిమతంజులవారు వవాలసంధి. యూదహోరనంధ్‌. 
సంతానసంధి, శంగతనంధి, యుసన్యానసంధి. (పతికారనంధి. 
సంయాగసంధ్క, పురుపొంతరాూంధి, మదృష్టనరసంధి, యాది 
ఎంటె, యాత్యామిషసంభి, యుప్మగతాసంధి, వరి[కియసంధి. 
యుచ్చిన్న సంధి, పరదూషణసంధి, స్కంధోవనెయసంధి, యనెం 
ఎదునాజు విధంబులుగాల ఎబుకుదురు. ఇవి లొన్నిముతంటుల 
జారు పరస్పరోనకారసలధియు, వబై[రసంధియి, ఎంబలి* 
అంధియు నుపహాోర శంధియు ఐన నాలు తెజంగపలే యని 
పల్కుుచుందు నను నించుతో నుపహారనంధి మొక్కట్‌యిు 
యూ కామందక మతంబుననన నిమ్మతంఇం. అది యెట్రనన 
నెందును చదనమి౭ద దంచె_త్తిపచ్చిన బలఅవంతుం దగుశకా(తప్పుం 
డెందె న నొకటి. గానుకం గొగక మగిపడి చసండం కాపుగు 
మై(తిచేనై న సంధి యొక్క_టి ఎక్క. చక్కి_న నంధి లన్నియు 
ఏియ్యుసహోరసంధితోని భేదంయిలే యగు నైన నీపదియా౭లు 


సంధథుల స్వరూపంబు( (గమంబున వినరించెద. ఫే 


సమసంధియ కపాలసంధియై పాలుపొందు 
సుపహార మింగిచే నొనరుచుండు 
సంతానసంధి నాం జను€ల గూ6టు నిచ్చినం 
గడుమె్మత్రి శనయ సంగతపుసంథె 
కలకాల మది యొక్కగతి. (బన_రింపుచు 
సమకార్యములు గల్లి చాల మించి 
యాపదలందును నధికసంపదలందు 
వెదంబు చెందన పెంపు జెంది 


౫2 


hil 


ప్తి 
వం క్రీ! 


షె 
౪||] 


ఆంధ్ర కావముందకము 


యలమి మనుష్యముఖాంతర మందుఖై సం 
గటి కొటుచు(6 గాంకలఅం బెటునడల 
అ ట్‌ ట్‌ 
నది సువర్ణ ంబులీలచే జెదర కుండి 
గనుక కాంచనసంది నా ఏనుతిం గాంచు ॥ hh 
మంచికార్యము నిదజెంచి సేయిటకున 
(లు అక 
యడరుట యది యువన్యాససంధి 
యితనికి నుపకార మే నొనర్చితి మున్ను 
నతడు నా కుపకార మటులం జేయు 
నుపకార మిపుడు నే నొనరించుచున్నా (ఆ 
నింకమీ4ద నా కుపక్ళతి యొ నర్వ 
గల. డీతడని రాము? దెలమి నుగివున 
కొనరించినటుగా నౌక నిదియయు 
ot) 


ననెడు నదియును (బతికార మనెడిసంధి 

యిరువు రొకయా(త్ర. గూర్చి తా రింపుమీజ 

సంధి సేయుట సంయోగనంధి యనగ 

బరగు నీరీతు లెటుంగ భూవతికి( దగును ॥ గ్ర 


మనయిరువుర యోధలును గూడి మాకార్య 
మిది యొనగూర్చిన నింత ధనము 
మీ కిత్తుమని తాను మెకొన్నసంధి తా 
నది పురుషాంతర మనెడుసంధి 
మాకార్య మిది మీర చేకూర్చినను మీక 
నిట్టివస్తువులు మే మిత్త మనిన 
నడి యదృష్టపురుషమన+ డనరెడు సండి 
దేళాంళ మియ్య నాదిష్థుసంధి 


ou 


టు. 
"మ. 


చతుర్థాశ్వాసము ఇ] 


తసిదు నై స్యింబుచేతనే డగ నొనర్ను 
సంధ యాత్యామిషం ఐనుసంధి యం(డు 


(పాణరకణమునకు సర్వంబు నౌన౭గి 


ల 


రలఅనియుండుట యీదె యుస్యగ్రహ వుటంగడ్రా ॥ లే 


తండారవముం దొకపా లిచ్చి మైన నం 
శ డె ఆరు = 
దెచ్చదా( కినసొమ్ము లిచ్చియన 
దసిదుభండార మంతయు నిచ్చియెనన. 
హ్హ్‌ 
సంధించి (ప్రక్పతిరకణ మొనర్చి 
నద పర్మిక్రియసంధి యన. జెలువొండుసు 
దనభూమిమే వెంచి తనవగజకు 
నెనగూడి యిచ్చిన నుచ్చిన్నసంధి యొ 
దద్భూమి ఫల మంత ధన వటంచు 


నమర నిచ్చిన ఫలదూషణాఖ్యసంధి 

ఫలమె విభజించి కందాయముల నొసంగ 

నిర్హ యించుట స్కంధోపనెయసంధి 

యిట్టి మార్షంబు నరవరుః డణులగవలయి ॥ $9 


కాలుందు వృద్దుండు బహుదీర్హ్ల రోగుండు 
నిజబంధుదాయాదనిందితుండు 

ఫియ్‌ది మైనయతండు మీశీకిబం కు యుండి 
పితికిబంట్లై యతండు పిసిడినా డా 

విరసరాజ్యాంగు (డు విషయస కుండను 
బహుచి తమంతుండు బహుపరోథి 

[re 2 

కరువులు వ్యసనముల్‌ గరిగినయత (డును 

వ్యసనముల్‌ గలుగునె న్యముబవా డు 


త్వ 
వక 


ఆంధ కానముందతి హిం 
చె వహతు(డు సత్య ధర్మహీనులతము లాం 
ఆఆఆ 
వడిచినతండు సురల ద్విజుల నేవుదు 
జవ నాడువా(6 డకొాలయోదియు చైవ 


ఏింతకుండు సంధి సేయం వగదు ॥ ‘1 


కిది యొట్లనిన నిట్రియిరువది తెఅంగఎలవారుసు ".౭భధానార్హిం౬ 


గారుండుటకుం గారణంబులు నగలకు వినరించెణ. 7 


చాంంండెదురుగాంయగలం జొలనిగతమున 
నని సేయ౭యగాం బూన రతనిబంట్లు 
తానును నని చేయ దేనివానికి సువ 
కారార మెవ్వందు పోరొనర్ను 
యు స 
ముసలివా(డును రోగములు గల్లువాందు ౮ 
తాహాళ కృులులే మి తమజనంబు 
చేతనే భంగంబు. జెందుదు చెందును 
విరసుంయద జాతుల విడచినయ.: 
ఎ ఇ 
డరికిల ౧ వసమె యుండు నటీజాతి 
ము య ఢం 
జనులచేత నె మున్నుగా౬6 జంప6బదున. 
గాన విరెల్ల సుఖనాధ్యు లై నవారి 
లిట్టివారలతో సంధి ఎనయధాదు. ౪ (7 
వో(చవా6 డని సియం గౌజంగానికత మున 
దను చాన వెుచి నాశనము జెందు. 
కడుంగోంచబంటుల. గలధిరు(డై న,నా 


బత్తిక్టచె నాజి విస్పాటు. .చొరయు ' 


iit 


త. 


<r 
a 
మత 


iM 


గ్లో 
గ 
| 


తుర్గాశ్వాసము షరి 
డ 


నరిచఆ లఅంచంబు అండి పిచ్చతనంపు 
బంటులు వతం గడుపజతు దెప్పడు 

చోరి జీతము వీయ తొంగౌెడుకతమున 
బంటులు మొగియరు బవరమునకు 


ఎరిఎరాజ్యాంగు6 దరులతో, దుర మొనర్న 

కుసెవ్‌ రాజ్యాంగములు వాని విడిచి పెట్టు 

మక్షయన కుని గడు సుఖవ్వ్చ ఈ గెలువ 
అలాట్‌ 


జనో ర జూప ళా 
వయం గావున ఎదితొ వలదు సంది | 


“4 
ళో 
కలా. 


బరాంవిచారంబులుం జహాంచి తములు గల్లు 


పతిమం[తులకు నెల్ల బగతుల డగుచు 


ఖ్‌ 


లచి త్త మందుటవలన. గార్యంబుల 
యొడ వారిచేతన విడువ. బడును 
"పెళ్ళ. డేగలయిచదు. జిక్కు_పాపుర మన 
బహావై రి యగువొండు పదడి ఇదదరి 
యొట్టిితోవల: చోవు నట్టితోవలయందె 
(నుక్క్‌_ శాగ్రవులచే. జిక్కువడును 


తరుపు వ్యసనంబులును జెంది కిఅంగువా6డా. 
కోలంకోబేక తనుం చాన కూలుచుండు€ 
గాన ఏరెల్ల సుఖసాధ్యు వై నవార 
౯7 (= MR 
ఏట్టివారలతో సంది నెనయరాదు ॥ 74 


వ్యసనముల్‌ గలిగినయట్టిఐలంబులు 
గలవాడు పోటు కెక్కంగ లేండు 

చై వోపహాతకు(ండు తను.( దాన చెడుచుండు 
సత్యంబు ధర్మంబు నడలినయత్‌ 6 


AH 


Ton 


ws gy 


gh 


ఆంధ డౌమందక ము 


సనుువుగా ఇంది గె కొనినమీ౬చట నైన 
బదరును6 ణా ముల్షబడ్‌ చొంగ 
ఆలము దప్పినయట్టి దంతావశళము నిట. 
గొంఇవుమొసలిచే గుదిసినట్లు 
సెలపు చప్పినయాతండు సల౭గి తద 
శాత్రపునిచేతనై నను ససుయుచుందు. 
స్‌ 


దేవుళ్ళా. చాపల. దెట్టునాత (డు ధర్మ 
హీసుండు గావున సిల్లుచుందు. 
గానుంగొనరేక చిళటిలోనం గాకంబు 
ఘూకంబుచేతను గూలినట్లు 
కాల మజుంగక వలహించునాతండు 
గాలజ్ష్మ్యయోధచేం గూలుచుండు 
నాపదలకు మణీ యధిక సంపదలకు 
చై నంటే కద నిమిత్తం బటంచు 
చైపచింతకుం డన్నీ యత్నములు మాని 
యూరకుండియ చెడుచుండు నుర్విలోన. 
గాన వీధలతో సంధి గాదు తలస 


నిట్టి మార్షంబు నరవరు౬ ఉబు 6(గనలయిు ౪ 16 
సంది కరు అగువారు 
ఇర 
ఆర్వ్యు6ండును ధార్మికుడు ననార్యు౭€ డభిక 
ుులు(దు దాయాదవర్షంబు గటతుగునత డు 
సత్యవంతుండు బఫవాంజయళావి నంది 
వర్ములని సబ్క చుండ్రు నయజ్ఞు లెలదు ॥ 1 


స్వీ 


చతుదాొ శ్వాసము ర్త 
థు 


అపి యెటనసిన, నిటు సంధానారు వెన యేడుసరి తెఅంగును 
య ధా రారాజు 


(గ౧మంబున వివరించెద. Ts 


ఆరయ్యంయడె తగువాండు (పాణదాధలయుంచు( 
(IRR 

దనమంచికనమె ఏదండదుందు 
భాగమండెంను ఏ తనరు 

గనం (బిజారాగంఎు గం బర డన 
నత ౭౯డెదరించిన నవనికై యం ఊలు 

నని యువ రురు శాన నతకలక హా సూర ల్ల 

యిల 
డగ ననార్యుండ న యక ండు గహూడకయు న్న 
(> 
నత ౭డు శ|తులగూడి యడంయగజేయు 


మొదలు ముబట్టంగ బరశురామునీవిభమున 

నిట్టివార లసాఘ్యులౌ అజింగి యందు 

సంధి గావించవలయు నీజగతిలోన 

సెతిమార్షం బెతింగిన నృపవరుండు ॥ 79 


అధికుండెంతయు నఎ్పు నాక్రమించినచోట 
బన్నియక్న ంబుల నెనసియెన 
నతడు దా బ ౨సింహామా(కమించినలే డి 
లీల నెందును దిక్కు.లేకయుండు 
నధికుతో నేమాశమైనను గినిసిన 
నయ్ఫుంకు మయమొనలంట నప్పుడె చెడును 
బలవంతుతోడుతి6€ గలహించుమని నీతి 
శామ్త్రుంబు బలుకు "కెచ్చటనుబేదు 


మొనసి పేనుగాలి కెదురని మొగిలు కరణి 
నిధికుతోనల్చు€డేయరలే ( డటుల గాన 
14 


Ba ఆంధ కాముండ కము 


(బతుకవలసిన యఘూహతి బతియుతో డి 


సందియంగవలయయు నక్పయముగా ౮ El 


ఆః వె అధికు౭౯డెయిద న్మ్యయు(€ై చళయెనచో 
Qe Os 
వక్ర మించునట్ట్రవియనిసిరులు 
చెంది వెలయు గట్టుచెంల (నమత (జెంది 


యవల (బ్రబఎయనదులయంది మొండి ॥ 


ప్రీ దాయాదవర్ష్శంబు దనకుగల్లినవా (చు 
కడుమూ (క (జెందిన కారణమున 
భేదింపరాకుండు బెనుముండ్లు బలసిన 
వెదురులపొదలోని వదురుమూడ్కి 
సత్యవంతుడు దన సత్యంబు నడుప్పును 
సంధికృత్యంబుల జారకుండు 
గలుపువెయ్యెడ 6 బెక్కుగలవా6దు దొర ౩నా 


పరకురాముని( (బ్రతాపమునం బోలి 


గీ యతనిశౌర్యంబుచేత నే యఖిలదిశల 
మించుభూపతు లెల్ల (గంపించియుందు 
రిట్టవార లసాధ్యులౌ ఈఅత్‌6౧గ ఏధము(6లకు 
సంధి సేయంగవలయు సీజగతిలోన ॥ 


కం సెక్కు. జయంబులు గల దొర 
నొక్కటిగా సంధిగూడు నుర్వీ విభునిం 
దిక్క-ని గొల్పురు వైరులు 
చక్కనగా ౬6 ద(త్రతాప సంతాపిళులైై i 
ఆ॥వ॥ సంధయయ్యెననుచు సత్యవంతులనై న 
వమ్మియుండ.( జనదునరవ రునకు 


ఫ్‌ 


82 


88 


ఇఆ॥| చె 


కం 


వ 


కం! 


కొం 


కం 


చ తురాశ్వాసము 
ళు 


జేయరానిబాస నేసియు నిం|ద్రుండు 
వృ్మత్రు(జంపినటై విధమెజింగి ॥ 


తనయుడైన నను6ంగు దండ్రియెనను రాజ్య 
మంది యొకదిార మొందు.6 గాన 
లోకజనముదర్యలోనిది గాకు. 
ధరణిపతులనడకం దలంస వలయు ॥ 


బలనంతు.౬ డె_త్తివచ్చిన 

నలుకక దుర్గమున నిల్చి యంతటికంటెజా 
బలనసంతు(దెచ్చి తజుమ6ంగ 

వలయు బటాపంచముగ నవారితశక్తికా ॥ 


మజశియు భరద్వాజమతంబున. 


తనయుత్సాహము బలిమియు 
గనుంగొని యవిమి£చ జిక కలహింప6 గనుకా 
ఘనసింహ మెదిది “దక 


అను చెంటాటంగల6( టూరులాగున నెందుకా ॥ 


ఉదయటుగల సంహా మొక్కటి 

ముదగటు సంఘముల, గంర్భమాడ్కి (బగణిప ( 
వొదలీన తనయుత్సాహము 

నుదుటుం గని గమకమునన సుఅఖుకంగవఅయుకా ॥ 


కడునల్బవై న్యునై నను 

బడలిక(బడి యొక్క_శ[తు భంజించినచో 
బొడవై నరత్రతాపము 

కడిమినె యిల నితరశ|తుగణముం బొగడుకా ॥ 


99 


84 


రిస్‌ 


86 
87 


88 


90 


100 


కం।। 


చం 


హ్రా॥వె॥ 


TTY 


కం 


ఆం|ధ కామందకము 


సముతోడ నై ననంధియు 

నమరుం గెలుపోటమియును ననిలో సండే 
హాముగన నిట్లనె పలుకండె 

యమరగురు(డు నిశ్చితార్హ మది కాదంచుజా 1 


బలియ(గం గోరురాజు కసబర్మికి మున్నుసమానవై రితో. 
జలమునంచోరంగా. జనకసంర్‌యె లాయుట మేలు కానిచో 
నలవడ. బచ్చికుండ మెరయంబడి 'రెండుగ(ప్రీలుకై వడికా 


91 


బొలియుటె కాక గెల్బులను బొందుట అెందును జెందనేర్చునే॥ 


సముల నునుచు బదరి సందిసేయక మీతే 
పోరి యినువుదొకట బొలియరై రె 
సరందలైై నయట్టి సుందోపనుందువు 


గాన సములు ఈష బూన మేలు il 


“నకు సగమైనతతటి దను (డె న 
శందిగయండేస చాలంగిడు 
డడ సిన్‌ వానియొడలి పె ప నొకమంచు 


దొట్టుబ బడిన నడ6కు వుట్టకున్నె [1 


హీను £డగు వె వైరి యడలం 
దా “*ఎందయను కన మెడచుతలి సంకయము 
న్యానుచు నిరయు (డై పతి 

వానియవి శ్వాస మెటింగి వధియింప( నగు నే। 


ఆరి కడుబలవంతు (డై న సందియు( జేసి 
చేరి విశ్వాసంబు జెంది నడచి 
తాను నమి్మినయటివానికె వడి నుండి 
జా చం cn 
తనయింగితౌక్ళతుల్‌ గనంగనిక 


93 


94 


95 


చతురాశ్వాసము 10] 


మ్‌ 


శయుపియుంబ్లులే పల్కి రనడుకౌర్యము తన 
కనువై నవేళ తేయంగ వలయు 
నదియటులన నబనుసరింపుచు+ దొలి 
య్‌ లా శా 
విశ్వాస నముందించి చవెళయెజి౭గి 
గః ఘను(డు 'డేవేంద్రుండుం దితి కడుపుంజొచ్చి 
కడుపుళోనున్న పగణ (వక్కలుగం జీతి 
యల నముకుదణక రయె యతినశనయిల 
1 అనాలి ౧ oa) 


నిష్టమాన్షంబు నరవరు( డెజుం0గవలయు ॥॥ 98 


వీ! బలవంతు.ండగురాజు చలముసం జెనె త 
ర జు ఉమా 
నాతనియువరాణజా నతనిమం్మతి 
తోనై న దాను సంధానంబు గావించి 
వారితో వారికి. టోరుంబెట్టి 
యదియును గాకున్న నతని|పధానున 
కెంతయు?౭ దా ధనమిచ్చియెన 
వలయు నరముల లేఖల నిచ్చి యెనను 
(aa ౬... 
బరునియత్నంబులు నెఅఖుపవలయు 


గ్‌ నిన్ని రీతుల ౬గార్యంబు లెన6౧గకుండ(& 
జేయ గడునుగు(డె వె రిచెంతనుండు 
చుం మంంజం 
వాదిప నెలను గడంపిశ్వాన ముంది 
(<n ne 
యతడు నేసిన యత్నంబు లత౭డెమాను ॥ 97 
కం॥ ఆరియత్న ము లుడుప౭గ దగు 
నరిమితుల సంధిచేసియైనను లేదా 
= 
అః 
యరివై ద్యుల భేదింపుచు 
నరి( జెణుపంగవలయు రసవిషాదులనై నకా 11 


102 


వ 


గ్‌! 


గ్‌ 


కం; 


ఆంధ్ర కామందకమః 


ఇట్టి యత్నంబులు చేసినను బెట్టిదుండగునట్టిపగణి ముట్టు బడక 
బిట్టు గదిమినయేని వెండియు, 99 
బహువేషణాషల( బరగినవారైై. 
యాభిచారికనిమి త్రాదు అఆఆి6గి 
యాళక|తుదేశంబు నంచె కాపుర ముండి 
సంచదించెకు€ దనచరులైత 
నొకకొన్ని [ప్రశ్నలు నొకకొన్ని శకునముల్‌ 
కడు నిదర్శనములంగా గం దెలుప 
జేసి శ|తుల విశ్వాసింప౬ గావింపువు 
వారిచేతనె బహువ్యసనముంును 
భీకరోత్సాతములును గల్సింప (జేసి 
యిట్లు క తునియుత్సాహా మెల్ల (జజచి 
చానిం దోంనోలవఐవలయు నవార్య.ఎహిామ 
నితిమార్షం బెజీింగిననృపపరుంపు ॥॥ 100 
పుత్రమిత్రకళ్ళలా_ప్తభూమివిత 
వాహానాదులు గొాదనంబువలన నొక్కు 
నిమిషమున వ్యర్లమగుట లో నృపతి యెణీ(గి 
మిగుల గలవాంబులకు(6 బూని మెలంగరాదు ॥ 10]! 
జలమును ధనమును జుట్టం 
బులు నిజదేహాంబు రాజ్యమున6గి_ర్పితతుల్‌ 
దలంకుచు సంశయడోలా 
కలితముగాంగనె వివేకి కదనమొనర్చుకా ॥ 102 


తనసరిదొరమైన(దనమీ (ద ఉండె త్తి 
తనతోడ ల కొనకయున్న . 

చా నటమీద నాతనితోడ చండి గా 
వలసినపాండెమై వైర ముడిగి 


గ్‌॥ 


కం! 


వ 


కం 


Gud! 


105 


నటు మట్టు (నడసనుం3 యామిం౫౧6దా మించి 
యది కసాధ్యంబె సయుచట నిలిచి 
Ce 


చతురగచి( చొచ్చి ఉనా వాహక న్య 


రానా 
వపటలిచేతను జీకాకుపజబువవలయు 


జ్‌ 


నతం౭డెటుల ద_ప్తుందై కూడు నటుల వనీయుయడు 


“త_ప్ప్తయోస్సంధి ” యినెడి గాస్త్రంబెజింగ్‌ ॥ 108 
ఈరీతి సంధికార్యము 

దారు వచింపుదురు మునులు తత్సంధి బలా 

త్మారముననై నం గార్యము 

గొరవలాఘవము తెతిగి కౌవింవందగుకా 1 104 


ఇది సంధిస్వరూపంబు. ఇంక విగహగ్యరూసంబు పివరించెద. 
విగ్రహ వికల్స్వ (పకరణము 

తమలో డా రెప్పుదు కో 

పముల ననూయలను జెరస్‌ పలుమదు 

రములె యొనరించుటలచ 


సహక 


నమరంగా( చెడము వి(గహాము మహిొలోనకా ॥ 106 
ఫలముగోరువా(డు పగవారిచేతను 

వెతల జెందువాండు చతురుండగుచు 

నహితుతోడ విగహము సేయవలయును 

బలము దేశకాలబల మెజింగి ॥ 107 


ఇట్టి విగహంబు స్తానాపహారంబువలనను రాజ్యాపహారంబు 
వలనను, వనితాపహారంబువలనను, (గామాపహారంబువలనను, 


ఖైడా 


gn 


POs TL COS 


ఖ్‌ 
ఎర్షివిఘాతంబుసలన బే య రని మాతింంందిఅనిసింం క్షునాప 
పహిరంబువలనను, శై నస క్రవిఘాతింబువలనను, మి(త్రార్రంబు 


వలనను, నవమానంబువలనసు, నథధిమానంబువలనను్తుు బంధు 
నాశసంబువలనను, నెకార్లపీతివలనను, థనాపహోరణంబువలనను, 
లో వలో a మో + చాపాను జో దడ ua 
గృతానుగహ భేదంబువలన; జ్ర ౨ వంబువలనను, (బుకృతి 
కోభంబువలనను, దే౮పీడనంబువలనను, బహుజనద్వేషంబు 
వలన్ళచ్యు గలుగుచునుంజడు నిందుకు శమన(ప్రకారంబెట్లన్నను 


(గమంబుసి బెవరతచౌదః 108 


స్రానరాజ్యములకు సతులకు మజియు దే 
నాయమయులకు4 గా వచ్చు జగడ మెల్ల 

పుచ్చుకొన్నవి మళ్ళ నిచ్చుటచే నొరుల్‌ 
౩ కొన్నదమయు క్రిం గనుటచేత 
చనా చాటే 

నర్ధంబు ధర్మంబు నడపంబో రొదవందొ 
లటియట యిచ్చి యేర్చుటలచేత 
మ్‌ లా 

క్షానాపహారంబు క్షానశ క్తవిఘాత 
ముల వై_ని జగడంబు చలము కొనక 

పట్లునరంబు వదిలి చొప్పడుటచెవ( 

అ ధి 

దనకొనర్ప నుపేకచేం దాల్మిచేత 

మందటిల౭౯ జేయవలయు నమ్మదింజెలంగ 

సితిమార్షం బెజింగిననపవరుండు i 109 


[దోహం బధర్మంబుతో. గూడుమి(తుని 
కలహాంబు6 దనయుపేీక్షణముచేత 

నెనసీనమంచిమిత్రునికె నజగడంబు( 
దనదిగా వహియించుకొనుటచేత 


న! 


నతురా శర ననయము lh 
థి 


అపమానమున (గొల్లు నావి(గహాం బను 

నయముతో(ంగూడుమానంబుచేత 

ఆఅవమానమున6౬ బుటినటి ప రంబు సా 
చట లా 


మంబుచేచను (బకామంబుచేత 


బంధునా కంబువలనం జొప్పడినబోరు 
సగిన యటి రహస్యవ రనముచేత 
యు PR 2) 
మందటిలం జేయవలయు నెమ్మది జెలంగి 
నితిమార్గం బెజింగిననృపవరుండు ॥ 110 


ఎకార్లమునకు (గా నిరువుడ కగుపోరు 
తనకోర్కివదిలి పీడ్కొనుటచేత 
ధనము (గై కొనుటచే నొనరినజగడంబు 
(కోధంబు6 జాలించుకొనుటచేత 
ఎడరి చేయునను(గహాము మాన నగుపోరు 
మగుడి యను[(గహమహిమచేత 
దె పకగతిచేత( దనకై_ నజగడంబు 
దైవంబు గూర్ముయత్నంబుచేత 


మండలకోభమున్ననై న మచ్చరంబు 

నందుకొనంగూడి తగునుపాయములచేత 
మందటిలంజేయవలయు సెమ్మదింజెలంగ 

నితిమార్గం బె శింగిననసవరుండు ॥ 111 


మించి దేశంబు బాధించ6గ్నానెనపొ 
రతనిదేశము.౬ గూల్చునందుచేత 

బహాంజనంబులతోడ.౬ బరగినజగడంబణు. 
దగుసామదాన వేదములవేత 

tA 


9 


MET 


su 


అఆం|ధథ జానుందకము 


మానుప౭గావవె ముజీ యిట్లు వొడమెడీ 

కలహములట్‌ దా మాస్పంగకంలగండేని 
సర్వంబు నొకవేళం జాల నాశనమొందు. 

గావృున:౬ గడు విచతణఐత మించి 
యేయుపాయంబుచే౬ వీడ యెసంగకుండు 
నాయుపాయంబుచే వ్యిగహంబు తెల్ల 
మందటిలం జేయవలయు నెమ్మది జెలంగ 
నితిమార్షం చెటింగెినన్నపవదుందు ॥ 112 
మణ్‌ంమఘు నగొన్నిమతంబులవారు కంది ర్రినయుంబనను, 
(గ్రహంబులవలనను,  వనితలనలనను,  వాద్గోషం౭ఎ ఐనను. 
నపరాధంబునలనను, బుక్పైడి చైరఎబు అ దువిధంబులే యని 
పల్కచుండుదురు. బూ మహాందంతిజ నూజుండం మోూయిమోవ 
అడ్డ గించుటనలనను, భూమిబొాధ గలుగుటవలనసు, శి 
చెయిచుటవలనను, గడిరాజువలననుం బొడమెడి వైరంబుల. 
నాలుగువిథంచులే యని వలుకుచుండు. మనసుదుతంబువారు 
కకలమునవఐనను నపరాధంబువలననుం చౌడి మెడ్‌ వై రంబులు 
కెండువిధంబుతేయనియు ను బలుకుచుండుదు వైన సందు6౬బూనసి! 
రాని విగహంబుఒు బదియాజబుసదంబులు గల వవి యెొట్ల నిన. 
అలబ్బఫలంబై నయది విష్ఫలంబుసు 

వలము నిళృాయలీల( బరగఏనదియు 
నపుడు దోషముగల్లి యామీ6ద ఫలమిచ్చు 

నదియును దోనంబు లపుడులేక 
మటమీలద ఫలయు క్రి నలరకుండెడునది 

యపుడు మీందట దోష మందునదియు. 
దా ఎభుంగనిళూరతను మించువానిది 

పరులు (పేరేప. జొప్పడునదియును 


“ei 


చతుర్థాశ్వాసము ఫే, 


ల] 


డా కొణికై ఎయదియును దెఅనకోజుకు (౬ 

గాంగవచ్చినయది ఎర రాఅముచెయు 

ప నహపిగహాముల చెల మానపలఅదయము 

మూ “తమ 

ఎతిమారం చెజింగిననననరుండు TE ff థీ 
శ 


;:దబాహాాణవో తములతో 


౬. బరగిన నదియుుసు 
వేళ గాకుండెడివేళ నెందు 
ద్‌ వబలంబుచే6 దగువానితోడిది 
కరలహాంబునక నిచ్చంల గాలు (దవ్వు 
షెలికొం[(డ్రై గల్గెనకితిపతితోడిది 
తత్కాలఫలయు్రై6 దగు చునుండి 
యాము(6ద నిషస్ఫృలమైవచ్చునదియును 
గా ఉల ద్‌ 
ఆత్కాలఫవలయు క్రీం దగులనీ 


మంతమీ దటి ఫలయు క్రి నమరునదియు. 

ననగ దగినట్టి పెపదియాయు తెఅంగు 

వై నవిగ్రహముల నెల్ల మానపలయు 

నితిమార్గ్లం ణెజీంగినన్భపవరుండు ॥ 115 


చేయునప్పుడు మీందటంజేటులేని 

పగహామ్ములె యెపుడు గావింపవలయు 

నవియ కా వన్నిపసులందు నటుల6గా 6౧ 6 

తలంచి మెలంగంగవలయి నిచ్చులు విభుండు ॥ tl 


అప్పుడు మిలయదటజా ఫలము నందం జేయువిశుద్దక ర్యముం 
దప్పక యాచరదించుజననాధు(ండు నిండిఅంజెందకుందు౯ దొ 
వెన్నుడు నట్టుకాపున మహీస్థలిలో సిహాముం బరంబు౯ దొ 
జొప్పడ గూర్చునట్టపని నొంపునంజేయంయగ నాప్పుంణాక్ట్రాయదై ॥ 


Ins 


నంగ 


“yy 


rik 


St 


ఆంధ ఆవు ంలఎకము 


ఒకయిసుమంతయర్హముననుం డెడు లోభమువే౬ బరిం._౧సం 
దక డిగ నాడంగావలదు తత్పరలోకవిరుద్దకర్ములం 
(బ్రకటముగాంగ దవ్వులనె పాయుట మేలగు సిట్టు లాగి 


(పకరము వల్ము.(గావున నృపాలుండు సత్రం య జేయ పేకగుల- 


బలము పోషణ మంది 3ెలంగియుం డెడివే? 
ననుర క్రిమె |ప్రజల్‌ దనరువేళ. 
అలు లా 
దాను జూచినచూపు దైవ మీడేర్చుచో. 
దనమిత్రు అతిభ_క్తి చనరువేళ 
నకలసామంతుల సందింగోరెడివేళ 
నా పమం(తులు గలయటి వేళ 
pr. (a) 
ధనధాన్యముబలు వాలం తన కొనంగూదుచో 
నుత్సాహా వమాత్కులో నుబ్బు వేళ. 


బరుల కిటువంటి వెల్ల జొప్పడనియట్లి 
వేళ నొనరింసంగాందగు విగహంబు 
ధనము మితుండు భూమి నాం దగినమూ(డు 


తులవలము బి నొర్చశునం గలుగ లదెదిసి 1 


జ షన్‌ 
మాడి. 
లా 


"ములు ధనంబు ధాతిపయి యంచునువ స్తులకన్న సంత కసా 
అజాత 

మేలు దలంప మిత్రు. డఅమిథత్రునికంజును భూము మేలగుణా 

బులగసమామిచేం6 గదుమలగన సంనద గల్లు ఎంపదిజా 


జాలంగ బందుమ్మిత్రు మను సదైణజాలము గల్లు చెపండఉంణా | 
ఖు Oa 


తనతో సమసంసదచే 

ననువొందెడిశ (తుజనుల న్మపతిహత్యమె 

తనరునుపాయముచేతి నె 

జనపతి శిషింపవబలయు.( జతురుం డగుచుజణా ౫ 12} 


య జేక్‌! 


“oR 


ST 


ETSY] 


oH 


దతుర్దాశాషసము US 
డు 


కలకమాంజే న నుపాయ 
smn 
మ్య్యులచతనె తాళి నాంతించొందచెివవలయను లా 
“ఎయప్పులు దఠఅంస ననిశ్న్వయ 
ముం గావున ద్వరిత గతుల మొనయవ నృసతుల్‌ / బాష 


బఅవంతుండగు శా్యత్రవుందు గెనుకళా చై పచ్చి బోడించినజా 
గలంగకావాజక నిత్యసంపదల నాకాంకంచుముజాదు దైన 
జొ 
ఇ 5 స అద న అర అ ఇన పొదు జు బ్య ఆాణ్గొళ్టా జో 
కృ లతకా వై తసవృ్తిచ కునకు(దై తుం బంన్నాచ్యుంగా 
నఅరింనందగు సర్పద్భ శు అటు పొూధఠింంనెటీ నెర్చొందుడణా ౪ 
ఆలా చ్చ a) 


పామురీతి. ((హరభంగిం జరించిన 

విభుండు నాశ మందు వేగ జగతి 

సెరుల౬ జందుచుందు. దిరముగా౬ (బబ్బళ్ళ 

వీల వినయవృ_త్తి వాలునత(డు ॥ 124 


మ తురీతి వెళ్లి మాడ్చి_€ దా నూరక 
శా దరి 
యుండివేళ(బె కి నుటీకి సింహ 
మటుల(గమముచేత నందినయడి చొర 
కండంబట్టి విజయ మొందనలయు | 1 వర్‌ 


తొంయీటిలిల యెంతయును ముదుంచుం 
తనమీందవచ్చు బాధలకు ౯దాళి 

నట్టు 3 కివడి నిళ్చి కదలక యోర్చుచు 

విప పం 

ననువుగా కుం డెడియట్టి వేళ 

యరినీ మూపునంబెట్టియైన మోవంగనేర్చి 
(ప్రియభాషణంబుల€ బేలుపజచి 

కడు[బసన్నాత్ము( దై పుడమివా ర్త తెణీంగి 
యరియంతరంగంబునందు నిల్చి 


iif 


ETRY 


ఇ 


SET] 


Rel] 


on 


మ 


వ. 


ఆంధ్ర వాచుందక ము 


ననుయముళీ (౧ కృషసర్పృంబుగతి: జిల 
ఠా ఠి 
మనుచు నొడిసి యగ్నియటుల భగ్గు 
వనంగ నెగసి నీతియనుచేత ముందల. 
బట్టి తివియవజయు6 బరులసిదుల | 126 


సీలకదంగాంచి మలెటుగఎనేర్పు నహించి పరొ[క్రమంబునజా 
గులమున మించి సత్యమొన6గూడ6గ అ రద యాతిదానన 
త్క_శల వరించి యూర్తితు౬డు గొౌొరవశాభియునై నరాజు గి 
చ్చులు నిలశ్యతురాజుల కసాద్యుండగుకా మదడినెంచిచూడంగరా ॥ 


పరుసము(బల్కి మెల్మఅచి చాసలుదప్పి భయంబుజెందుచుణా 
గరువము దుఃఖమోవపమియు( గల్లి ప్రమాదము జాగుచందముకా 
విరసము.(జెంది జూదముల వేటల నింతుల.6 దానలీలలకా 
విరతము నాచరించు నవినీతుడు సంపదంజెందనేర్చునే ॥ 1286 


గెలువగం గోరునట్టి దొర కీడుగుణంబులు గల్లుశ్యత్రుమై 
నలప్పుమెయిం (ద్రిశ_క్రయుతు.డై చన(6గాందగు నటుగాక ని 
శ్చాలగుణశాలిళై తనరుశ్నక్రుని మీందట నెత్తువాండునే 

రా — 
ర్పులందనుదాన చంప్పకొన(6 బూనుచునుండును నిందకర్త్ష్యు(డై 4 


ఘనమగు రాజ్యసంసదలు గై కొను నిచ్చంజెలంగి బుద్దిచే 

ననువగుముండల(కియలనన్ని యెణింగి దృఢ(పయత్ను డై 

వపనివడి విగ్రహస్టితుల వాగుల ౧జెందుచు( గార్యసిద్రైక్న 

యనిశము(6 బూన(€గావలయు నద్భుత శౌర్యసమ (గచ ర్యలజా 11 

ఇదియు ఏ[గహాస్వరూపంబు ఇంక యాన్యపకొరంబెట్లనిన. 
యాన(పకరణము 

అధికబలవిక్రమంబుల నలఅతి (పకృ్ళతు 

లాత్యగుణముల ననుర_క్రై నంది కోలువ 


విజయనుందుట కలవుహీవిభుండు రిపుల 
వడంచుటకు దండుచెడలుట యాననుం(డ్రు [1 132 


దటుద్ద శ్వాసము tri 


అక అదియును విగ్భృస్యాయా నంబును, సంభాయ దొ నదణుసం 
బసంగయానంబును సంభూయయానంబును పపేతో 
యానంబు ననియైదు తెజంగులయొం వానిస్యరూసంబుయ (నుం 
బున ఏవరించెద. 135 


జు 


aa బబవంతు(డరి[ప్రధాసుల ఇగదాంచి దం 
డె త్తుటయును దనహితులచెత 
సెధిశఎ[తులను నొంచి యరిమెద దండె క్కు 
నదియును విహయాననుం[డ్రు 
వెనుక శతులసంధి నొనరి యన్యుల మీడ 
నరుగుటయును చను నడ్డకట్టు 
విమతులు సంధించి వేతొక్క యరిమీ.ది 
నరుగుట నంభధాయయాన మందు 


Fin రొక్క_చోటికి( గద వెతొక్క_యెడకు 
కల్యురీతి. బ్రసంగవశంబు కతన. 
ఎనినయది ధ్యాతియందు€౬ [బసంగయాన 
మం్యడ్రు నయశాస్త్రపదులవై నయార్యు లెందు ॥ 114 


స శెర్యుశ కులమించి చాల మూ(కలగూల్స 

గలిగిన సాముంతగణము తోడ. 

గలసి శా(తవులను గదుమ మద్యోగించి 
కచలిపోవుట చూడ నదియు.(గాక 

ఫలమిత్తునని (పతినలు వల్కి కొంచెపు 
దొరలతో. గూడుక యరుగసనదియు( 

దవు[వకృతుల నొంపం దా రెరువురు గూడి 
యిరువురు శత్రుల నే పడంస 


1§2 


ఆంధ్ర కామందకము 


౫ ముసుప్ప సూర్యాంజ నేయులు సనినరీజ 


BIT 


౪ 
న. 


An 


వః 


౨౦|| 


నరుగుట(6 దలంస సంభూయియాన మండ 
రెట్ట యాన్మప్రకారంబు లెంటు6గవలఅయు 
నీతిమార్గం బెతింగనన్నపవరుండిం ॥ 
శ(తుపెదండె తి చనుచోట నహీతున 
(MRR Pt co) 

కప్పుడు సహాయు (డై యతనికం = 

బటుఅవంతు౭ండగురాజు పె నె తివచ్చిస 
= TORRE MT) 

మునుపటిశ(తుపె 6 జనక తాను 
వాని నుపేకించి వానిసహాయుమై . 

జన నుపీక్షొాయాన మనంగ ఐరిగు 
వాసనవసూథి నివాతకవచులపై 6 

జని యుపేకాయానమునన తొల్లి 


(ప్రబలులై మంచినట్ల హిరణ్యపురని 
వాసులను గెల్వ6ంగదలిన వైపు దనర 
నిట్టియాన(ప్రకారంబు లెథు (గవలయు 
సీతిమార్లం బెజింగినన్భపవరుండు ॥ 


అరికి వ్యసనంబు గల్లినయట్టి వేళ 
నరికి దైవంబు దోడుగానట్లి వేళ 
నదను( జేకొని దండె త నర్గ మండ. 
బి గ్ర 
నీతిమార్గం బెకింగిననపవరునకు ॥ 


ఆసన (పక రణను 
ఆసన (పకారంబు. 
అరియును విజిగివమాధరా 
నరు లిరువురు బదిమికరిటు వడివోండోరులకా 


డరరింపలేక యుండుట 
వచ నానన మనం బరగు€ దజ్‌ జ్ఞాలచతజా 1 


a6 


137 


188 


i3§ 


“nN 


త్య 
జాకీ] 


Till 


la 
cyt 


జో Pr 
Wort టా! 


శాంనము 113 


=] 


౧ 


Lan ba త్‌ో శ ఎ య్‌ 
చన ను శాం జా ఇ * ~ న్స. వు ఎకకిలా స క శ్చ జ rma] 
సం హని ఆ అనల్‌ కీ పైనో క eet క అ భా he వ శభ కం | లై ar షే 


స్నా ఇ తు ఇ జయ్‌ నను అతు 
ళ్‌ ను. తు ష్‌ హ్‌ [ang 
sis చల హల WONT ET ft; శక sre క అ 


ళల న —5 3 * అభా శా. ~ WE DN 1d 
Teer wou చెయ! పతక స అశ అ Un శాఖ OG eo లో ot me శ 


యూ. 


శో _ హ్‌ జొ లక న్‌ు % 
ముక్జాడగా c జాట్టుబుట్లుకి హం ముల 


అహో 


వ్‌ CS TE సవృట్యిసనంబ౬ు 


ఈగ 
ళ్‌ 


ఉం 
నిటు ముటడి చె చ యెంచి 
“ఉమ, రం ర 
est గ. 


at 


స జం కొ 
అతి € (mre =) 


గ్ర 


ఉట Pl జ గ్‌ా ల 

SE NY ODOT 
డు ra 

nm ES 


శా 


అద అష అము ed ళు ఇ న _ె ఆచి క 
శనం కు ha న రం లా కంట నా క. చ చు అల Cia 


ఎతిమార్షం జఇచింగినస్పుపవరుండు ॥ 141 


రావకనాసురు 6డు పూర్వామున నివాతక 
పచులతో. బోరాడి వారు€ దాసు 

నలసి చతుర్ముఖు ఎంపి సంధి యొసర్చి 
సట్టులు వచనము నరియయుల చేతి 

యలఅసి సండియొనర్చి కలసియయుంతుటయు ౨6 
ధఛధాయా:వనంబన6 చసరుచుం౫ 

తది గాక ్యయరిమంచ నలప గద వ 


తౌక(ప్రసంగము చంది యొరునిముుందు 


fs 
ఖో | 


[1] 


న 


గ 


త్రై 
గ 
«Jill 


గ 


on 


ఆం|ధ కూళుందక ము 
కడిగి ఉండె త్తిపోయి తా విడిసియుండు 
మది |[జఅంంగాసనం బసు సవమురుచు6డు 
నిట్ట చంచంబు లల్ల దా నెణుంగనలయి 
అ! 


నితిమాద్దం బెశింగిననపవరుండు 1 |] 


CR) 


ఆరిశగిభువుల౭ దా నాక్రమించుంకు మ 
థధ్యము డు సె దండె తల దఆచిను - 
| mm Pr 2) Ga 
శరియును విజిగిము వర్యోన్యమె|త్రిచే 
షా 
ప సడ బల్కిచె సుండు టౌప్తు 


నదిగాక మనుందె న యల యుడాసీనుండు 


రిపుల గల్చి సకలసంపదల.6 బొల్చి 


కండరం వినుతించ మించి యిజ్రగతి నేలు 1 10} 


Maas 


F 
నే 


మబమలయు6డె కృషుండు మారిజాతము౭దెచు 
రా ౯ భం 
చోట నుపేకించి నురవిభుండు 
లఎంరకి యుస్న ట్టు పగతు (డు బలీయు(డె 
ae) చుం 
యున్నచో. దా నూరరుండునదియు 
నొాకొహెతువున. జేసి యొకశా[త్రవుండు "పేర్చి 
తను నుకుక్షించిన దానింగెనుచు 
మును రుక్కియుండిన యనువున నుండుట 
యది యుపేకొసన మనల్గ6 దనరు 


వ 
మ. 
+ sth 


ఇ. 
అలా HE 


“Fl 


32 


«ill 


Soi 


క__చరిపుల గల సకలసంసదల6౬ చౌల్సి 


=౨పఎులం నుతించ మించి యాజగతినలుం ౫ 


వంలీచము చె పంఖభావంణు చర్షితకంర్ర్రపరిదం ై అదం” 
యా గ! జే 
వా 7 


rls అయనం: నతం(త హాకా చెట్ల న. 


ఇరుది క్ము_ లకు (6 నన దటి (త్రం 
ఎ 
బలవంతుల Shs గండకి 
న్‌ా 


దరివాచికిల జాడ వాదినాలాా ను వోతె. 


f 
య 


చన్ను c దక నగా నెన్నిపల్క్ల 


Car 
మున గదుపుచు నిద్ది రనయరి యొ 3న 


ట్ర 
ర 
త్య 
0 
లి 


ఎందుతో బలవం 


వార ఎప్ట్రణు వదలిన వారియరుల.( 
ర్మ 


( 


శాన బలవంతు నౌక్క_నిం బూని 
గడల నెర్చి కాలంబు సత పబుని 
యది దధానా వగుం ముని యం(ై 3 స 1 
నసాణారణు౭౯డె యియంగడ 

చా 
వాధఎలకు నెనసి ధనము బొరయుట యిది డా 


అధథాదు9ర్‌ 6 ఐరతం టై 


బావ ba గై యఖ అక 
= పణభఖావం బసనింగం ఊం నివ జిోరగణా౯¥ా 11 


క జనో 
వ! 
ర్న 


Pt 


er 
ళా 


{ry 
{()} 


Pr 
అజ 


1 


ఇ 


46 


4 


lbh 


అ 
a, FE 


bs 


3 


~_ 
rill 


జ 
Ca 
అల [| 


తద కాపురితర కుకా 


Cr 
9 
గ్రా 


అరా స తరం (బుక 


Ep 
OR 


డ్‌ శో 


దము సమాపక యగుణంబు ఐబలనంతుంద.:, నిడంంనె సుం 
య 

ళ్‌ క ఒర అలన్‌ వా ఇ లాం 

గాక చుసి తువునె న నాశ యిం? ఠకింజపి ంండు -పం౦౬టవచై 

నడు Ea 


లా 


యముండుల దత ింినుం దెట్లవిన. L118 


ఉఅవంతుదే నెందంబడి సీతుపాయు౮డె 


ప్రతి” యంగా చేర బడలినపుడు 


Uf 


ఎబముగు చత కతణ బలమును గిన 
యాదతదు౭ంని గాకా_ని నా;కళకయించి 
ఖ 
“ంనలఎవందుత్‌ి్‌ నిత్యము Ms Ed ఆచ 
యడశనినావం చెల నాల ఎటి౭గి 
డా 
డిం జని విఎతుల 


గతి గబరుల)ుల 6 గొల్బ్చుకరి గార్కి 


యిచవినిదయనెత.6 బరిహూరుండె సకతం[- 

రం " ఒ 
వృ త. జఇందుము( (గమమున వలయు దొంల 
లై ఆలీ 
ఎట్టి యన్యసమా శయం బెలు (గవలయు 


౨తిమార్షం బెజ్‌ంగిననపనరుండు I 119 


ఆఅహాతు చ్చీ యాతుంచె యా యు 


యా 


CG 
ర్‌ గ 


ఇ అశ ay చ ~~ 
CCG సంతు సతాం సకాలం 
అలా 


చండాద 


[గ్ర 


సను ల చలన వను ఆ గం 
(AEE I 
యనను మాూాపలంది న ముల 
యూ మామా 
సకలంబున న నిశ్పులత( జండుచు నిచ్చి 
హా 
యతివినయంబుస సతనింజెరి 
తా బల్మెచెందినతిజ్‌ య శ తుప్పు (6 
కా 


డాపద(€౬ జెందిశ యవ్వుడై టో 


Sct 


Jira H 


ఆలే Hh 


చతురాళా్యాము ili 
ae 


ధా శ ఇ * 
Sir, CCE ఎకరాకి ంచి SEE (ఎంచ 


హా... ఢాొఐి నా క హయాం అ య రం 
ఆ «CC i Sree rr ous rod 
రా 


ము ఢీ 
ష్‌ న హయసమా శయం దెటు 6(గహకలందము 
ఎ 
ఎవామారిం చెటంగిననృపపరుండు [1 [౨0 


గొ 
OT EY సొ క్యా క నా ~~ షె oa 
Cote ఆ Ee eras oe he) Se ho ల చది వగ ఎ 9౨౯ 
మహ్య... ఉట బలి ఈ గా rr. 1 ఆ తహ ఇల భ్‌ దా 
వునా ము రిం 4 కొంది వుంళద యంచగ వర్మజుంబ చక౯ా1॥ 
Fa కా ఖు 
వ య 


శో చిం క్‌. ఒర జ ులి బు - 

వ్యయము వాొసములును నవ్పుంగాన ॥ 152 
2 మ జు ss DW వన 

నునా లు చో చానా తానా రత తకం అతా వా్రరిం స మ స 


తుల రాతశండఊ్కంయహ్యాతయముండిన యెగందెరౌందిచి ౮ 

ea ఇ ఈ [కట ళు మ ~ 
ఒం నపవ్య్టుంగొాఅగాదు తం౦డిసంయఎసం తా ళల టి ళు డక 
తం 


ఏల 603 న్నమ్మిశయట్ని సాసఒుజనులం డారెండు హొంసించుటకా!॥ 
అలీ 


or 


చా జు > ఇ ళో చో శాం ఒు మ న wr 
టవ ఈ దరరరంగతూటబంంటరు-  ఎనత లందలి త సరిలర లు 
న్‌ waa = కో 


శాబసమా[శై యంయిం సంధికకాలంబురౌ కావున  సంధిగసుణం 

చౌక్కి_టేయును ఎండువెడలుటయును ఎడియుఎయు వగా 

మూలం బనుటంజస్‌ యానాననంయింి విశ ఎచంఒం౨ం కాఎన 
ఇ అల 


న క అ వనొక్కటియినుంగూడ ఎట్ట ం౦ధివి|గగహాంఒంలు 


"రంపాూాసణంబుఅ యని పలకుచుంచందురు. మణియు బృహస్పతి 


త 


118 ఆంత్ర gree న లా 


చముదిలంంన వొన్నముతంబులనారు క సా ల వాన. 
బతిననవా€6 డితతుని నా[శయించుబంజేగి రమా(౪ యణగుణంము€ 
ద్రత్యేకంబు గావున నాగసుంధివి(గహాంజఒుంల ఠెందులు నిట్ట సమాజ 
6) 
యంబునంగూడి మూడు గనసంణంటుఎం యన పలుపసవపముందునుయ 
మంంరియు 6 గిన్నిమువంజులవాదిు ఎంధ్యాదిగబలరఎంచ కంస 


వి గహాయూలంజి కాదన పి(గహగసణంటౌక్క_టిరు న్యాయుం 


ఈ లై చ్‌ “ 
బని పలుు_చుండుడుర వసు చాచి DYE హా తప్‌ ౧బ గు 
ట్‌ a ఉం వ్‌ 

కాములందకమదంయంబువనుకు 


యవనవసాఖెదచింబులు గలంగసటిండెసి దూ 
య్‌ 


జగాటింణ్యం బె సమ్ముంంబు 1 1౧! 
న క 
“ంn ఈరతిషడు౯ఇ౦౧.ఎ౨ఎల 
అరుపుతొ (6 చెలియుసట్ల నృఘవరుం డలయిజా 


చెరులను గవిచి పారా 
Da 


et 
Ut 


వారావృత మైనధరణ్‌వలయం జేలంజా ॥॥ | 


దె 

బంరతర నేదితారంజననె న్యవిరాజిత సోపువారిభృ 

హా ర 8 

సృఠనిధిదాన నామ్యహాత సంక తఉతకొభన నరషససుతా 11 156 
కం॥ ముండలకోధన సాధన 

సాండితాం వడుణ!పడావజ తదా 

న Se త SOR 

పుంతల పాలనఫలన 

దండితమ త్తారిథూప చానకలా౫ా ॥ 120/ 


ర్ట 
q 
bh 
by 
స 
ర్త 
(౮ 
(er 
fs 
లే 
pr 
స్త 
కడ 
Es 
O 
( 


0 ££ 
mre! 1 
Tere (oan 
fe 
ha 
[్‌ | 
@ (4 |) 
&r) 

ho hh గి 
(0) | (9 
ళ్‌ ౧] శ్రీ 
a3 ॥[ 

UN [9 

య) 


లి 1 స్‌ \+) 
రు ళీ 19 3 
నం క న || i 
శ [) 
న |. 
| y oo) av | 
స టీ యే 
ల క. 
లస గిం 
7 . ¢ 1} ౦ 2 
12 | J pea 
Wu / > 
+ 0 3 క్‌ 
3౮ స్స 5 0 ౮” 
ప =] [| 4) స్ట 
£3 My Wt ల్ల ఇ 3) 
1) ve 1 
య్య గ fi 3 గ్గే 
1 y3 / fh 0 
nah 1వ 
ఫి 39% fh 
|, |] a ;3 ) 
x 1} ష్‌ అ 
|. టె , 0 |) 
aI 
bg 
r) iby J స్స్‌ 3 
ఖ్‌ సి | వే! cy 
‘ వే స్‌్ర 
మ. (1 ంథ 2 “ష్‌ 
YH ర 2 
JG స 09 
ప ఇల » 0 శ 
ia |. ‘aU క న 
» ర ళీ ల నె J) 
Dw aD ట్‌ 
[మ “3 1 
క్‌. WE 
లి bh j2 wa 
ls pb [ఏ ౪కే 
! 
ల. 
సగ 
క ల 





రం1। 


4111 


చ 611 


“Si 


ఆదాన. ఇ ఇ ఖా ఉర 
rr శ స య అక ళల. 


ఇ 
మ్‌ గక ఆ 
వమంచమా శ్వాసము 
న 
(మున తాలోక ఆగ; 
తాపన రిమురావు పొదచంకజయుగకీ 
-సేవాదురీ99 శాంత 
పొ 


వల కొండా జు వెంరటా,.డైై నరం(కో 11 


కంం(త్రవికల్స (కక రణము 


మ వరు గార్ల న నా జ ఖలీ న R 
నృజతి వర్లుణంతి త్త షంబు సనీవష్పాయించి 
గసహాయ మగుచర్య 6 ది మం(తకుశలుం ఆను 
మం(త్రివర్యులతో . గాడ మం|తఆరీతు , 


శో 


అమర నూదాంబుందగస రహాస్యాంబుగా 6౬౫ [1 


యో జ _ బ్‌ ల నవం 
తన కా ప్తుండ త గవ (టా 
జారి pe కా ల భాష్య. ఈ క బి 
నుత మం|డం చటెనతరా(6 భోచంం6 ఎత 
క్ష Et ఏం జొవ్చ 
యన కా పుండా మమొర్తున్‌. 
వాడి చేల 
దన కా భృండుగాని(భాల్లా నా మదుంకులదిగబకా 11 
అల ళా 


యద యెల్ల గరు బందు ల 
వద వాదులు మై మెజతి(ంగినం గాకున్న ఇకా 
బుదిభవ ముండు స్వతం(ఆత 6 


మరగయం పం (కంబు నెల్లు ౬7 ప్రాజ్ఞాలత జా 11 


oN 


aI 


sol 


వ 
Soli 


ett 


ee nf Gah 


జ “మారాం సము IRA 


Sr ఇ 


Fn SS NR a 
wo? Yass Cf ౧ఎర్వుం ము ల 


రరిగణముై బతెం గావున 


ల్‌ ఖల *ఒు జో ఇజ్‌ ఖో 3 
= గగ తెకా నస్యం తమునం దొసనంగయగపసపలయుకా ॥ 5 
ఖమ న రాం ఊపర్ముమార్షదు అయంచె చదింవినవాచు సిదయు 
యొనదినయకిి కార్యముల సూరితుతె ఆగవాచు పెద; 

రు ౬ రా ఈ ల, యూ 
౨నరినజవారు నె నగుణంధన్వులు చెందినళాస్త్రమార్ష మెం 

ఇకా "మ, 
దము నతి అలగ "తాయి నయ వముర్యులకు౯ణా ఎఆతెార్టపెద్రై ఎక గ | 
ఆనపతి శాస్త్రముతొ నెడ 
Bet ల జగిరమునం జెంది మెల(గినకా 
దనక తునిచె ఖడం 
నకు కా (గౌసంబు గాకహెౌవం గులండె ॥ న్స 


బలిమి [దిశ కృలలోపల 
Pn 2) 

నల మంత్రము మంత్రశ 

వలయము (పథావోత్సాహా 


ముల గలియు ఇక్రు( డోడె మును గురు న ర్త 
a 


En 
eA 
{(* 
CG 
" 


నీతి యొకింతయుం దెలియనేరని సింగము బల్యిచేడం 
శేతశియందు చనేను6ంగుల చెల్ల వధింపుచు నుండు బుద్దింయుజా 
నెితియు6 గల్లినట్టిపతి నెర్చున సింగపుగుంపులం గరి 


(వాతము నుక్కు_నం గెలిచి వర్దిలకున్నె థఛరాతలంబునజకా ॥ 10 


ముునుకు సామాద్యుపాయముల్‌ మొనపవలయు 

కాల మెజు6గుచు వైరిపై6 గదియవలయు (6 

గాక మతి కేవలంబు విక్రమము బూని 

మెల(గువా౭ం డెందు వగ జెంది కలంగకున్నా ॥ 11 
16 


io2 


ల్‌ 


కళ. 


SE 


wre) 


క! 


ఈ 11 


ఆంధ కామురదక ము 


ఇ” 


3 జలు > ఇచి వ్‌ గ ఇ నభ వు జా 
మకు అమాులితనా. చరాలు సత ముం స్టముం SIE క. 


గ్‌ 
లు 


సలఅచ్పన6 గొండ ఉహావిుతుచ్యువుతంకి అ టే అ 


ఆమన హో్య్యురీతులసు అ రదర యయ కుం ల అస 1 
వా శ a) *. Ye” Cl “న. సా, 
అజ oS ద CDs 
ww ty సంతి ఓ 
బద రిసనచొెల గిద కార పల ముందు యు 
మెండు మిన్ను పదియగొగసగంగాం 
ప 
సం తలల మెను వెజ్రికందు SEC ెంనలాఅ.. ka 
మిడుత యగ్నిలొ స; బనంనటు నాశ రబ 
వచ్చుపనులం6 బూన పలఅవ చెవుడు 
తగినపనుం పూనంలదగు సగ్చిలొయడం 
ముత 503. తయ ఆసన ల్‌ {| 


ఇలలో దుదర్ద్హ భముగుపని 
ఒలియుండు మోూోహమును(6 జెంది ఎదిరిగన నందుకా 
గరిగినయాపచ లతనిం 


గలకాలము[ దావ మొంచడ(€గాం చేయుంలదికా 11 13 
అనుపమ మంతి. గదంలనుు 


జనివతి దా న్యాకమింపం జను రుస మె 
ట్రసువుగ మె జబ్రైడునాత (డు 
ఘనమగుగిరి శిఖర మెక్కు కైవడి మెణఅయుకా ॥ 10 


అందగ దుర్తభంబగుచు నందజు మొక్కులు (మొక్క నిగా పెం 
పొందినయట్టి రాచ జిక మొక్కుడ నించుక యష్టవ రసం 


చేద 


ర 
జెందినయేని నాశనము. జెందడె యెం దవచార మింత దా. 
జెందిన వాహ్య్మణత్వము గృశింపుచు సిందల సెందయకై వడిజా ॥ 


లు 


ఆటు || 


(గ 
0 


౫ 


11 


న్‌ ఈ. 


SoH 


ol 


జ ఎం శో we న్య సబ సె 
న SET 3 కలం 
చా 


రా *ఒ జో 


కత త ఖత క wre జ క 


th 


న్న ర సు మై ల లో 
(రం ముగా ““౧రెంచునట్రతాద్వందుంం 


రర. SOT SI ఈ 


హన 
tt 


ww జారి చ ల ఖా ఖ్‌ ఇ సా ఇ శో టాం 
అపంరం౦ంగా (6 i షం సస ue ఆ Cur కల వ HE 


జ ఇ Coal మశ 
మూ వెలుగ? క ల హి టల... 
న నల చల కు జర న న 
నగ టడం జో 
ee కే ఆ స చావ ల టి 
ము శ ష్య ఇ వో తై 
కంల కాల. న కు టు సయుతార్యము rive య ee cl 


త 
కల్యా 
hu 


లే 


న ంఅంగో అన్న చు సర్ప (బూని 
చం 


న! 


వానరా. 
చెలుస్ట 
ల్‌ో 


వాందు నించకుం చేగిణట్టి వాంయ గాదు 
అ 


ఇ. 
wou ఇభ లి రొ కు ఖః penta 
_మయముత లక ఆరం ముంంం గెలు వేల 


గ్‌ా చై “0౧౬ క కా అలకే. 


Rr 


౮లవిఘ్న మశరకుండకా 

ఒలవద్షెవంబు అఆింగి [పార్షింపందన.౯ా ॥ 
కు థ 

తనబలిమి ఎనెదిదిబలీమిం 

నమగొని యరిమీంద గదలలా6ఏచగు నెనురుం 

చను నెజు6గు కొద్ది యదివో 

ఆనవరులకు నెబుక సతివాతుర్యంటలతె ॥ 

ఆర్యులు విడుదురు నిష్ఫల 

తార్వాము న గలంగక యెడచె 

కార్యము బ వై రము. గల 


కార్యము న un బుడమికా 11 


( 


| 1 


శు 
ty 


124 ఆం[ద కోచురదకము 


కం తగుకార్యమురె విహితిమున (6 
దగిలినయవి యెపుడు మంద. దా మందివి 
తగు నవి తొలుతకా సజిను 


జ 
లఅగువారి|క్రమాగతంఒం రె నవి పతిదికా ॥ 2d 


5 


ఎట్టికార్యంబు దనకును హిత వొనర్చు 
నెట్టికార్యంబుచే నింద లెనయకుండు 
సట్టికార్యం బె పూని చేయంగవలయు 
నప్పు డించుకకరినమె యడరెనేని ॥ 


aw) 
wt 


కం॥ సులభమున, గార్యసిద్దులు 
గలుగుటకె బుదిచేత. గార్యము బూనసజొా 
రు ల 
వలయు (6౬ బతి మంచిమి[త్రుల, 
గలిగినచో సింహవృ త్తి కడు ములొకటకా 1 20 


చం! తొెడింబడ మించి యు కుణీకి దుష్టవిరోదుల వతం తున 
వడయుట లెంచ దుష్క్లర ముపాయబలము్మున నశదియెననొ 

శూ 

ప్పుడి తగుమూవటీ (డు బలభద్రగజంబుశిరంబుమీ (దట జా 


దొడరియు వాయుమార్షములతో డ( బదం విడ. మెందు జూడ మేన 


ఆ॥వె॥ చతురమతి కుపాయనరణిచే సాధ్యంబు 
గానివస్తు వించుకయును గలదె 
యినుపముద యెన నిలలోన నీరుగా 
ద = 


కజఅ6ప(6 బడును చెణిపి విణుప బడును ॥ 28 


కం॥ జల మింగలంబు నార్చుట 
యిలమీ (దట గడులబసిర్ధి యాయింగలమే 
బలువగు నుపాయశ క్తిని 
జలచలచల.6 దెరలంజేసి జల మిగిరించుజా ॥ 29 


ఖ్‌! 


హా 
ott 


స్స 


tll 


స్స అలో ఇ గ లో జు జ ఇ” క్క ఇ 
చ హారం (6 మం క ఆంత. సర అ సం అ ఖర ఆ గెల ె ఆ అమన 
I) or 


*. 


Oss కార్యం (అన కంబు 


లా జో ల్‌ 
— శ > లు కు గయ. ఇ ఖా ఇ ని *. 
hu Sh ce నకు పం లలు పంపుట ఉ శాం అం భు. ఫాల కా 


* వావ్‌ ఇల్ల అజయ జ అలు షె అల ఉల ల ఇ నాలం మ వావ్‌ ఇ 
లల లాం DOO. DOLLS తర్‌ సా OLSSON 


షి ఇ నే జ ™~ ఇ జక ళు న చె బాసర లు ae 
గందర ౦బుగ చత త TOC CCU 


oy 
ఇ” ఇ ఫ్‌, జ్న్య వం న ము! ఇట ల. వా 
మపూర్వతంబె న లెస్సయని తెలిసికానుట యండి స 


నా ల చతుర్విధ ఉదరము ల క్షానంబు ముం మైల 


రు 
సపంభవించుంగావున. 


చాల దానిని (బుకాశంబుగా( జేయుకే 
మణి లయ మని యం టై మం మునవు 
ఐన్న్మియు నెబుయసచు నిది దేశ మిది కాల 


ముది యాయ ముది (మయం వీది ఒల౦ఎ 


దీని కిది యుక్త మంచును డెలివికోది 
మం(త్రవిదులను గూడి నెమ్మది జెలంగి 
కాస్త్రమార్షంబు వదలక చతురు6 డగుచు 


మంత్ర మూహాంపవలయును మునుజవిభుంయయం 11 


[నీ 


లజ సా 
ల he ఆల్‌ ఓ ఆల 


3U 


gy! 


క౦01। 


(గ 
0 


కం} 


<ul 


కం) 


i aH 


ఇ” 


ఆం|యు శరం అం కుర 


న జ. ఆ ve అ ఖల ఓల ™ య్య శు 
లవ ఎంకే జ్ఞ వ్‌ ఆ (ఎల అలలా 

త. ~ జ అ రా pages) కై 
అక ౮౪. . బంక: సల అటు. ONS 


చా 


{e 
(| 
(౮ 
స్‌ 
క 
[| 
గొ 
ల్ల 


సె 
గ 
(a 


ళా ఈ ఖా 
My. అం త అల మ టవ ఇ 
at 


ట్‌ 


వింసలకమిను ముంచినూం వెద 


ol 
f 
tb 


జా మ ఆస టల త DSI 
చనమం[తుల దారం కుతి ర్రధాజంం( తుం 
SYD సమ ల ల ఆ లస క 


యో ఇ 


గినులగొెని రిపు లా[క్రమింప6 గతశయపదు రెపుడుకా ॥ 
జ ఇ జ చ లో మల్‌ 

6౦ | లం దశ్నందడ యగ వలే 

జు ఆ కూ లు & అంగ అ రాష ఉన *ు 
వంంైము మూలం మునుల మున ఎం టుసుకు జా 
మఒం0(త్రము నెడల దాం జడం చి 


నే 
లే అ 


గెడాంర యు అ అల ee A ET a రా బి. 
కొకు వరత యు నౌల మురగ ను 
ఒతుదిడగొతి సెండాక్భ త నడరెవంధరణి 
నా డు. 
వతి రార్యము "ఏయు త ్‌జాా 
చూతుంంసు నడు మైన నదాతు చబు6గంగవల౨ముకా 11 
పుల మయెొవ్వాశి వం 0ంగకా 
గలుగుచుల గడువేగం గ్‌ ర్క సర్‌ తరత 
స ఇ బళా తాము 
POUR అ 

సెలిగించ నియట్ల్టముంత్రిగ3 మంంచిదగంపకా 11 

వంం్యత్రాంగముయి 
ఉళరాలగతులటు చెలియుట. సాదనో 
ఆశ రారుగతులం అప ముం నొరుల 
వింతయుబఎ సహాయవివతి, 


కాశ 
OLE బతి యయు 6, గార్యసిద్దియు 


~~ 


a 


3 


స ఇంం|త్రమునకు నంగగము అగు | 


32 


లల 


31 


ఏస్‌ 


rer! 


న్‌ 


=oH 


Po) 


(rit 


కం 


La] 
ఇ న న్‌ా ee] జ్‌ orgies: 
—_ mar ఇ మా 
హల Ts త క కలా rh అం ఆట్‌ 


షా ఇ ™ An ఖీ. 
£ We ఆత ఆ అజ Ye CEC eT 


అ ర్యా ఇ” YY అ 
లీ wuss లో 


i 


అ Ww అ తళ జా న 
వహ ఎవరం కరం శూచావివదంచె మానద 
a 


ఈ rm 


|" అశం టి భట న జ అం 


జ బన #ో# రాసా 
Bos టం es శరస ౧ ఈ జీ యూ it 


ఆ 
న్యా. waar ఇ 
' eR i ఇటీ న ర 
స్నో కు Parana భస్మ ఇ ఇ Wu న్న షె ఇ నన న 
యు యు ఈ! ఇ వక ou కశ కొ స అ ఖళ అప అలాంటి బులు టు త 
ఓ ॥ 
ఆగామి ఇ అల జర జుం 
oo రలకుగు ఎఅంత Di 
a - జ” EN ళ్‌ _—_ Pa అసో యలు ~~ సు 
గాలా? Gent వం ఎ6 LILY ued భం కా 1 
(apr 


3 


~ శ అస ~ ఇ” గ శ న ౯ 
అలం బుందేల్‌ ఆం we OY ఆయం 


గళ గా శి ఇ ఖు ఇ ఇ జ షు 
టీ దం ఆల అరు ry స జం LOG 


న ౨. ~~ జు ఇ ఇర, గా ర] ళా _ ఇ లా జ 
= ఉక అం అయం అం! oC Bere వ | 


జు నే ద చి డొ య ఇ నశ అనా జో ఇ 
తాళము ఎర అల తర నమా యు మాల ఎ టనే! 
టల జ అల చ ర్మ తు ఇ జ్జ 

జం లా అ Pa) 3 SE అ. 
col Sot. రల అ కలను అతా వ సల లో లలో. లోనో 


వాల ఆజ 6తఈఎము(6 ఒరి దన 


ఖు జల యాలో ఖు యు త ea oa ws MB జా అలో 
రాఅ [ల ut యన అ క ఇ బం ఆట న జ చప న వా | 


ఈత. తంత. రురల్‌ 
దా రొనరింపుదురు నుంతిఢతి దడవడతకా 
కములు యుగియమరక యుంతకూాు 


న 


ల ల వ ~~” జ్‌ దెం నా న్‌ా 
సారపుధో గ౫గములు దదముకు నమకొనురతినక్షా | 


3% 


[1 


tH 


£2 


hia 
re 


ott 


కేం 


San 


33 


111 


జాం (య కానముందకచు 


రార్యసిద్షి మూవలములు 
ద 
కారంుకంచు నహాయసంసద వంసః(ప 
నన్న తయు దెహాడార్ద ౦2 గంమరడెౌసనసుతురము 
ఎ౨ద్ది విశ్వాసమును జాల౭నాొడముటంమడ 
గార్యుసడ్నకె “సయుతుఎ రెనుపించిుు 1౫ 

య షా 
నులభములఅగఏ యత్నంజులు 
గలంగుదుు తిగససాధనములు గలుగుట, విథయా౦ 


oe 


ఖు. 


ఎలు చేకుంచుట, కార్యం 
రం౮కుణా ఫలసూచకములు భువి ఏన వెవియుకా ॥ 
పలువురు మదితో. దలయవపయగ 
వలయు కా మంత్రము ధరింసవలయును యత్నం 
బలర(6గ నటుగాని యెడం 
ఆఅభియింప్ప్తుదు నగ్నిరిల, చాల ఎహాంచుకా 1 
వెలివడు మం|తం వాప్పుల 
వలసజా రషింపకున్న వసుధావతి కా 
దెలిసి యటుగాన నాప్పుల 
వలనను మం[త్రంబు.6 [(టోవవళె యత్మ మునక | 
కలయువరింతపలుకువలన( గామమువల్ల 
ముదమువలన మణి (ప్రమాఎములను 
గదిసి గుట్టుందెరంయు.( గామి౧వితతుల 
వలన మంత మదియు వసుధలోన ॥ 
కంబములు బేక సోరణగండ్లు డక 
నడుమ గోడలు రేక పెంపడరుచోట 
మేడపె6 గానలో నెన మెల(కు వలర 
QC, pa 


మంత్ర మూహింపవలయును మనుజవిమ౭ంతు 14 


$3 


7 


48 


49 


పంచమాశ్వాసము [2] 


ఎం తిముండల హృ అకు 
PE 5.) 
11 లెదొ ఇ పుంత్రిమండలముతో మంత మూ 
PTE 
హాంసలగాల వగు నభివృద్దెకాణకు 
ఆచి యెటు అన్న చేవాచార్యమతము కా 
రు 
రఖిలపమ్మతి( బదియాచు రు రం 
కంర ఫు సన్నిద్ద రై 3 నను జాలు నని పల్కు 
బంఈకియు శు(కాచార్య కమంతమువాద 
ంరువదియ౧సంఖ్య నెంతు రమం(కతుల 


నితర మతంజుడా రెటుతనె న 


8 ,శంగినందతి చాలు మంత్రు అని యంది 
జతలో న 
చెటులు మంత్రుల సంఖ్య దా నటు ణుర్చ 


దారి చెలియంగ.6దగు వేటు వేజ సారె 

శాస్ర మార్గ్షంబు వదలక జనవిభుండు 1 50 
చం॥ హితుండయి ముంచిపక్షమున నెన్నిక కెక్కు_౨ నడిళాస్త్ర పం 

గతముగం గార్యచర్యలం దగం జరియించినవాంకు నాక 

మ్మ్‌తు6 డగువాండునై న తనమం తిశిఖామ ణే పల్కు_నట్ట వ 

మతమె యొనర్చుంగా నగును మానవనాధున కె టి ౮కా rr Ol 
కం॥ మును మంతనిశ్చాయంబున 

నెనసి నృపుల్‌ కార్యకాల 'మెజింగి మెలంగకా 

జను. గాలము మీతినచో 

ననువు గ గల్సింపవలయా నది మగుడంగకా 1 


డ్రై 1 
tt 


కం॥ అదను మది గోరుచుం దగు 
నతన గాక వేళ దొరకునవుడు దనవనులఠ్‌ 
కెదనయిడీకొనిన( (గమ్మణ 
అన > ఇ ఒర =a ఇ 
సద నబ్బుట దుర్త్హభం బటం (కు నయజ్జుల [1 53 
17 


జా 
చంచ |! 


zon 


జో 
~~» Ol 


కం [1 


ey] 


=o 


Pa నో 
ఆం[భ Mees వ ల 


ముతినుంతు (డు శనా్కార్షము 
చు గల ON ఎచాులూాల ఈగల సాంలంలి 
ఎతినియతి నెటులనై నజా 
₹[తిచోవల మంచిఫలమె రోకొనువందుకా || a 
ఇది యిీరీతిది దీని కిట్ల నుచు డా “లట విశ 


లౌ 
లందనజా చకమయునంచయు భూపతి చహాయ| లతో గూడి స 


a లా లో Col ళ్‌ జస 
పైప లె ధు కా లుదెళుటబా దు (శసగసుచుజూ మ జారిఐరావ?ం 
ళు. డా అణిమ 
ఆపయుతంగొల దణగు€ల గార చావలుసడచ్చుకా వ రిఅంజెలంగా |! రొద్‌ 
లానే an) 
ఆహాతముచ న గార్యముల ముందు రార 0౦బు,.ం బుడి నెర్చి ఉమా 
ర డ్‌ క 
వముహాంతయి కూడు ౭ండదొనత 6 మరత అలవరాచ దిరస్క_రించి తా 
సహాతలమీ(దటం జపలుయడె కదు చ2గమయెొ పోయి జారునుజా 
హలా 


లొ 
రావి కథగా. 
rh 


ఓ టు జో 


(J 


ముటాూాకకరానురె త వరిమాజణిసి ae న్మనంబునకా [1 
ఎదిటిబరాబలఅంబు చెకయిందత మయొజుంగల పంచిసాహా,5ం 
చౌెౌదవ మదించి మించి బతియుండకను నెనె యటంచు గొంచబూో 
మంది( దమకెంచుభూపతి సమంచితవంచలవ తి శత్రువై. 
Panes మ 
గదలి మరంబులొ నం బడు(గాక సుఖస్టితి నుండ నేర్చునే 11 57 
అమితొద్య్వోగము గల్లినట్టిరిపురాజానికముం (హార సన 


ర్పములం హో నయ([పన రణల ఇచాసిలందూనాలరుం 


ఇది మం(తకస్వతూపం వంక చదూంచాలుల ప్రకారం ౪ సంస్పు సు. 59 
అ) 
ఆసువుగ వంం్శ్యత ముం దెలిసి యందలి యర్హము లాచతింయురా 
౨వపిశ ము చయూతర్భత్యములయం ఎభిమావము 6 గల్లి మంతుతె 
౨నంతకి చెల మం[త్రమున సమణ్చతు 6డై వగంంయావ( బ౦ంవ(6గా( 
"జనా యాం 


అను మయంబు( (దొబ్బుటకు శాసైపసుర్మవిభేఎకాలియై 11 60 


“ot 


tf 


Siri 


జ అ. 


on 


షప న స ee Ca 
శి 


moe వన ఖో Cus క ల ళో or 
reg ష్‌ 
ఎజి క తతా జ భా భా షు హ్‌ క 
wh 
ఆ జ బ్‌ 
౮ ఎం స న భల. We LOY 
యూ 


చా eA లో ఖు జ లా షో ~ 


జు షం కాయ జ —_ె సార 
అరు అయం లి ల టి rhs Co wpe ఇఆో వ్యు క్‌ క 


1 


a3 
హా “ఖీ 


వాన ~~ జా 
ey మ లో జనో 


కారం Hears ee ww Ci € హారం ore 
ఇ పనితో 
న ము తా ఇ 
అం త (కాల పు. నయ కల 6 యేక న 1 బర 
9 4 
శ్‌ * వాస వావ్‌ జ చ ~ 
చం సా రం క్ష అలి యఖ wed 
we రా 
అదన అ ay ~~ 
ఎలి 6 డఠధయ WORM Dt holuiirit DI 
we) 
న్ని! Cu) 
ఆ చ ణ్‌ వాం పా లా కప ర ఆ పూ 
WD se SDT రుల దే టిం రలు 


అందించ శాసపహారకుందడు 
జ డాని షై తో పు, Mn 

sree హీదీతిః eu wales gue mre 

జల శే ట్ర్‌ ఖు జ ఖు ఇ 

చప ది తవవలును రాన. Ee 
బరఎనంట౬ఒు అటుల6 ఎలఎెన6ం చా నట్లు 
కుర్‌ పరల సన oO wet 
డేోకందచగినయతకుం చోవయణా ఇల౮చమసు 
¥ oe” అదర క అట 
చేతపనదున? త బల నెం శ! 

జ్‌ 

అలజడివాదల నాటపి 


కులం ఎనకుకా రోనుజేసరొనంచగు మతింయయుకా 


(0 


అదముల పెక్కు లు [తోవలు 


(| 
“ 


తో పు షె purer Ci న. 
wt కథే బు (స Wes అమల చెయ్యాల eo tt 


ఆఅరిపురము తట న sw 
జెరపలయు( కారక: జొబ్బడ సరిచేం 


యిరపువెనం జనంగ నొప్పు నిల దూతలకుజా ॥ 


ఆచి 


ba 


b! 


132 


అ॥వె॥ పత్ర సతినిరాష్ట్రరిసారంబు సత్‌ చు 


₹ oll 


జం 


iH 


కం) 


ఆం|ధ కాముందతము 


స! 


రంటు యరరత [కంబు మె త 

"త. ట్‌ 

విరతి యతనికినియుడెళ భండారలబు 

ఆన్న. దెలియనలయు లల దూత 1! 67 


వం త నా. ల లానే పల్కు వన డా నదితోడుత నా పం 
ధా G 

జను6 దనమీ4ద ( గైదువలు సాంచిన తక భీత ధక చూ 

పస ముఖచేష్టవల్ల 6 దలపోయుచు రాగవిరాగవావముం 

సగము ౬న (గా 6 దగుకామజియు 6గార్య మెంబుంగ లగయాచ చాడుది కా 


ఒలు జయ జన ఒ 


తనకు ననిష్టవా క్యములు గాళుకొనకా జనుల గావాముకా ముదం 


| 


బును సులీ (కొథము న్విడచి హోం దతణువుం దగు నిివవచోవగా. 


జన దొరుతోడం గూడుకొని చాలంబరేంగితముల్‌ గనుంగొనజా 


జు జ జర్‌ 


జను ( దనడావ మెయ్యడ. (బ్రచారము సయం రాయ దమూతకుకా;; 


వె రులందు నమాత్యాదివర్గ మనెడి 
(పకృతులకు( గబురాగాపరాగములకు 
'దెలియ6 దగు వుణి బేడింపవలయు వారి 


సరసి వేదింపల దగు రహస్యంబుగా గ [1 ర 


,. 


నపతిగుణముల (౬ బక్కృతుల. 
దను నడిగిఎ6 బలుకవలదు ధరణీశులతో 
డను సర్వము మీ రెజు6ంగరె 
యని పల్కా€లగ వలయు మంచివగుపల్కుల కా rt 69 


కులమును గడు బేరెన్నిక 

గలుగుట ఘనమైనయట్లి కార్యపు సేతల్‌ 

చలిమి యన నాల్గు దెజంగుల( 

గల వినుతుల( బతిని రిపుని గణుతింవం దగ్‌ గ {0 


et 


Po) 


అ 
క 
లు! 
న. 


శం 


oll 


కం! 


ణు 
మ 1H 


భః a 
రాజు అయు అ చా ఇల ఇ. అల స ల ల పెం ఆ త 2 
బు టై మావ జం వెం రగం మర్‌ ఆల్‌ ఆచి ధాం ఈ ౫ ఈ చం వంతం Te 
wl 
వాల భే కలో శ = శః బన. సు ఇ అ న్‌ అగో ను షు శ ద ళు 
షష అ జీ హూ ర్ట కాం FETE re wees iC Coss ఊత రా Sat wa 
"I + bh సాహు ఉర * లా లో అయ శాన జ్‌ “వాది ల వా. 
మం ఆహ. (తురాజు ఘట యుల ౨నరార్ట లకర థా 
క శు ద్‌ అమి en ౫వ చయ = > న nC ఇ — శు హ్‌ 
(౨౮ ల ip శాతశం 4 సల క WLS అలీ లోల అం ఆలో వ లాలా చం లా. Crs C Wwe టీ hy అ $1 
PRI 


an WE I) IB wR న్‌ 

బ్బ న్రరీతుం CIPD ప్రత అకలి అల ఆజ శ. సీ 
గ ర జ్జ సం కరో అమా ఆ 

మళ ఖా భం ఖే లి కటా తో ce 
శ” అన్‌ రూ ఈ చా ఉత నీ ga & ఇదా షు ఖో ల్‌ 

రంల అంటి యందురు క్రి rg Sa TL OIG 


అపర నామ నుత్పాహాఘము( 


| 
లా? 


వెను పొంది ల బంకతకరమలయు RS త ళో 


ఇల విచురపోతు మ తుండ 


గలడావయు బలుకుయుంయాం€6 గబా చరా ఎచమెంహిం 
సాతి 
గనఆయద్‌ నిదుర (6 దగు 
ఇగ మె అష “ ఇ అ ఇ ము 
కల దెవుడు దోనములను జనితంం చంబల్‌ గ 


తనకార్యసిదై కొ 99 
ర్‌ En 


సునమగం దడవె నయప్పడు గదు వెతంబదరలా 6 
అన దెపుడు చూత వరుడు 


రల 


నకార్యము మాం గలుగ ను OCDE SONS 11 సరో 


(గ 
or 


మజియు రాయజారియగుసనరండ3 ౨ రోజు. ఆఅయుంరతపుదు 


నుండునెడం దమయేరికరాకయున. డొడతంబడిక యాలసవంంబద ద 
సనా యా 
యెడ 6 (గమంబున Phere అము ఫాంలో hs రా ల స. 
నూ 

మి 


ప్రపంచంబుల6 గాలం గడిపుఆజఅు (6 గం బసు. మం 
C7 


4 


ణ్‌ 
sll 


అ 


ఆంధ కామందకవు 


ల్‌ తో అతా ఇ శో శు ఇ. pn ఇ రూ 
he తకయించుక వ్యసనం గంగారయిస్న క Brera Ww OIE 
ఆ లొ శ న క శ గ 

చెౌకయించుర వార్టికారిందంగలుతగు. కతు eet ween వ. 
ఇటో ఇ ద్‌ అప అగ అడ జల అరు — చ ఇ 

సలహాంబు6 బుట్టిన నితపరుండు ము (| Sl సత స 


కతనను వమవలకాలంబు గాన భాన్యాదిఎం(గహాంణు rece ts 


”ో శో ఇ” అటి ఎలో న బు ఆ ఇ 
కతనను దుర ంబునకు సణురణలం Mees ete మ 
a 
som] శో టో జె ఇయ, డా al ప wre: MW గదాం ఆస్‌ ల లా ఇం 
౧౮ లుర్రంఒంలకు వషెవములంలటు 6 ౧ ్రదరుచనొ6ం లా దరాజఎకౌొలఅల ౦6వ అము 
జో ట్‌ అలో ఇన లో కు జ 


యంబులనలన(6 దా రాకయున్న్నకతనను డా rey త 


వట్టంచురాని వచ్చువా( నా యున్న కతన i. DOM OWI 
వసి పయనంజంనకు సామ్మగి యొన6(గహార్భుకొనుచుందుకతనవు, 


నాలస్వం బయ్యెనని యుచితరీతుల6 గాలఐబు గదుపుచు నుండి 

ఎ తువునకు€. గార్యకాలంబులెన6 గూడకయిుండుట ఆల్బలదచెంట 

మగపడివచ్చి యెనసు ఈర కరరతరి.. చనన శి డశుణా రిఅన్నియు 
oa Ve Cs అహ్‌ 


Pal శ మ్‌ 


స్సగా దచదనయ్‌ులక కు నెదెంగించవలరయము పమంణీరామురుం 10 


Cd 


పగఅసామర్ధ కంబు ఖలమును దుర్లంణు 
భండారముసు మి(తబందుతతుల 
నతడు పూనుచునుండు నట్టకార్యంఒంల 
తెఠింగులు ౨ఎస్పగాల డెలయుటయయను 
గడలయగావలివారి నడచవలకడవారి( 
దనవాదిగా(౬ జేసికొనుట మతీయు( 
చమ కనినేయంగా6 దగుచోట మగుడి బో 
ననువై నచోటుల నరయుటయును 


చూత యొనరించుపను లండు డూతజనుసన 
వలన నెజు6గంగ వలయును చై రిచర్య. 
దనజనమ్ములయందును ధరణినాదు( 
డరివరులదూతచేష్టల నరయ వలయు 1 


~~} 
ఆశే 


Ol 


we | 


oN 


Wert 


J} 


«ntl 


శారి చనతొ  నితింగి కరినాయ్య(ండు గా టు యు పెంపు 
జో కు ఇ. ఇ శ్‌ త తా 
లగ చవాంయతు యూత లఎంపవులగా ఎత కెకష్క్టచునుందు రద 1! 
శ్‌ శ Peal a న 
రాద టాతలడిణం బగు నిం తశారలక్షణం౦ం౨ గ౧ఎనదించెద. rH 
వ్ర అతా 
కరత నతు క త ల అరల 
Sr అ వ ఖు ON ee గతో = 
DIE జట DS DOS UE. ర OIE 
పో ము 
అను వెగువాతరు ణా రల 
అబయాను! 

ఈ హు ఇ వ్యా al ఇల్‌ అ జక; గ 

నంవుగల చాలిరూాం రును బతికి ము తెల్పుటడకె ॥। గ్‌! 


జఇలర6 గల చారకార్యముల నెల్ల నగనముంగెన, జాలునట్ల _ 


స్ట ఎ కెందు చెంచయగ వబవివూతనచాతుది. బెల వెగు డౌ 
రత కద కాన వారలు దరాతఅమందసుం జరించుచు సర్వవా 
రలు దెలంపం జనుకా బడిటాతం౭ంగ వద్చుచు. వోవుచుంవ 6 


వలదు సూత్యుసూ[తములచత బలెం దనవెనగువారి3 


అలల గల సర్వ్జవా_ర్తలు మహీపతి దా నెజటులగంగ నెతంవి 


త్త 


తఅపనలం జారచతుండయి యందము సౌందినరాజా వ్ల 


అ 


నలరిన వేళ మేల్కనినయిట్టివిధం.ఎన మించు నెంచలంగగ్‌ 82 


కదింంటెణడై వ్యాపించు Doe 


వ్ళ 
వంశ! 


wT 


wT 


5 
sl 


SET COPD న్ఫుంగర్లిసిబాయ FRET 
{ 
జ i 
ఇ a ఇ శర ఇ శ అగ లో జో 
SLO TOS DOT OODLE BOODLE 
ఆనం ఎటు గాద మాతుల దయం చాకుల- నిల నంగారించడంం 


ఉం బతు చంతచుండొ యనగ వడికణా సమె తనునజ్జై పట్టున. 11 
ము! 


Doe సలం సరకదో 

య 

చ వలన రనలతెజఅంలనప బదతులఅయవఐఏ యౌ 

దు అఆలు తర 

వారుణి ఆనములకోదె 

ప అచల దా గె 
నాడరెరుం బత వెవియవలయు.[౬ జారులపతన్‌ 1 85 


ధిర చారులు [బవాచుం డ(బపకాశుంచు సన చెంగు చఅంగఎ 

wan రా 

బండని  తరంయముః (డరాళుండు దొెలం- శెంబడిన డూ 

రసు కున్‌ MD న|ఒకాశుందె గహాతచాది యనం బరంగబ 
న్‌ 


నం, యిజ్ఞంబునండదు ము వ్వ్యాజుండు బూత్రంబుచేహోనే "ములు లు 
జతర లట నరవ రాతల ఆతొారుల తం 


వంచదించ వలయు, నందు€ దెలుత( జెప్పంబడినదూత చేతన 


ధరాతలంబునం దిల్ల 


సతురాజుం సంధివార్యంబులు మొదలె నరజాన్య(పచారంఒం 
మ్‌ 

చల్లను వెరియ నసలదమపు “హడచాదులచత న శొ[తురాజుల 

చాభ్యూ(ప్రచారంలు రల్ల నుదెలియ మలయ స్‌ట్ట గాడ చారులు 

సంస్టులుసంచారుతు స్‌ రెండు దెఅంగురై లమండుదును అడి 


చెత నం (గమింజున విరదించెటి. 86 
లా 
సంస్ర్రగూథఢ వార అత౭వము 


ఓఒకదతినవార అతి యొంరివారణసణాతు 
వాకా 


ఇటో ఇ టో ఈ అ జ ర 
ల UIT HVC WO 
“ఇమా. ఆర్త 


ma 
వనాంయఆఅఆం కదు గాంతిం ఎందెనవారు 
చ... 


ర 


వల డా 
న అ న జ శక కు బడ న్‌ 


fs: 
గ 
Et 


ఖ్‌ 
చ 
«iil 


CE! 


ఖే. 


ణీ 
క్‌ .. 


శో తు శో ఇ 
Wer ణా ము 13: 


నాం చుషడారులై. పడ గెడివారం 
త ౦|ఆముల్‌ వ మంతించు దం ఆవి మ్‌ 
ఇ ర్‌ అ రా 
హా స్యా f > 
ఒం ఉర్‌ కు దున్నిిక్‌ కొనియెడివారల 


డ్‌ 

aa 

కోవ.టుతె యమ్మికొనెడివార 
మాలా. 


శ వావ్‌ న క ఇ 2 
పలపవిచేతసు ఉగ మొంది వేగవాదు 


కాఅసుణఖణంఅైైం దమచ దుఆ కెల్ల 


నెదతిము గాభారరీతుల తంత il స 
ఇటుల కతుపురంబులం చెవుడు సింది 


జర సరం అయొద్ద=ం నడచు 
పవక దక్‌ లస గద తిగం య్య 


"ed 


అతల విముగకు నవ్వాం రం చెలుప్పుటర... ॥ గోస 


జాని అ mt 
ఇం చెిశవా ఈ అడయం దడిరిగడివాయు. పంచాగం. తీయ 
అయతే జఫ 
నజణి మలం క స్తు, Sats సం BOC Os: 
శయ టు Gm pr జ { 
ey రం న న] 
బూరి సూడ చాదలతణము 
చు నూళ్ళయ యందు టా జెంది 


లు తోగులె తకిదుగు? eo! 
samen 


హు లు ద్యము ( ఇ సంతి ఆయలమాుకురు రె 
అఖిలమఘాముల శ స్తు అణడివారు 

రసవై ద్యములు హా రసికులై. తగు చుం|డ 
రసదులకురింట(6 బొెసంలగ వాతి 

18 


గ! 


J 


సై 


శె 


(A 


అ అ 


Sow cree sp 


షు నల. అనగా. జ 
రపు. న 0 NS 
లో 
లో ఇ నీ ఎత యనా వలో స 
టర తపతి DO మసం 


0 
లాం త్వతద “లొక రితిం జలక్‌ సంద. 11 Gy} 


ఇ“ ఒం ఇ ~ జ ఇగ ఇరు లాపీ జ లా 
పల న ల (నంటు భట ల ఆ ల టై స HC ఆలె ఆ WCC, 


గ 
ల 
స్‌ 
ళ్‌ 
గగ 
| 
3 
2 
గ 
క్ట ol 
న 
వ్‌ 
ల) 
' [గ 
ta 
[0] 
0 
‘ 
ల 
ol 
[ 


త శ్‌ డా a వ్‌ లు ను జీ 
మయవారల సండదడంంం దరు wes 


కారకం. గెౌపణతి(6 జెందుడదారలం 


య 


శబవనారగాం చెనికొనట? కలయ 
దె 26 బవశింప నది సందు గావున 
తుసుయరుందుం గలుగు ఛ|(ద్రముసను eG 
దాసమాసములడే౭ దా మానంగా. జగత 


ఖు చో య - 
కు చాజక్రర ంటకు లై సనవౌది 


సంగమము చఎంతయు. నచెవరయణయగా మొ 
ఇల డి రాచ * అల ఇ జట నో 
ఆజం లథతుం అటు ములు చరి. గగ 
దా ౧౫ 

యసుతి 3 నటి సామదానముల నంచు 
యె C9 

క్ష్‌ 


- శ అకాల ఇ” 


“డి చెడిసభూమి నిండింజం నాడి యుండు ॥ ఫ్లై 


ఇింయుర ఆం 'చెగరలిహతాడిసు 
మించినదిపురా జ్య మౌ (౮ యంచు గగ దగు రా 
జించుక వం దొనియహాడిన 


జ 


వంచి జలము కలము న్నాకమించినరితిణా 11 ట్టి 


[క్‌ 


«HH 


11 


చి 
«itl 


మ 


ఇల్‌ ng అజాత అప్‌ 
ORI 3 త ఈ 
చం 
ఖ్‌ Cay చ pr 9 per అాలాపి ఇ టాన్‌ సు సనా. ళు ఇ ~~ 
చల పల య. tes res ప ఫట rots sid waa త్రీ 
లా య ్శ పనస ని ట్‌ షు వాయ్‌ బం శంవహాటతిక్ష జ 
అంజి ఆ To ఛం గజ వెరు అఆ WE 2ఆ న GC 
స 
స wn లు కలలు 
ఆ బళా చిం ఆ ఆ అజ టై క్‌ అయ 
భా 
న్న 
ప స అ కుజ ౫ రమా re Tt es 
ree 
అ లు జ్య ఇ ఆర యు జావ ౯ 
వ వ శ. రా ఎపుంసుకులు రర లచ D7 
శా 
శ్‌ అం న నం! ళు ఇుడ్లో జ్న జ మల అంతర క 
wu oD 4 ఎ పమ ౧" ఆ 
అమువంబెదిణుల సం కార జు శ 
చలం పంల స టీ = Om ads సక అ 
కా 
Ca) 
శ న్‌ అరి లాను లో 
హం oO mB మరల లం లారి 
ధా మ 
జో an దొ శ అట 
అంచి హా భలం డవ స సూ పు sane చుటు 
కూ స. 
మ క స మ. ణక టే సస ల య న్నా యో 
Oo 


జు య. నే శు ఇ ఉన్న బ్‌ క 
ఖం CRI గెంద్రు మురటుం = ఆలీ 


మమువార ౬ పల్లి క్రి ల్వాట్లువా త్‌ 


డె 
అ. గ అఅవారల దొగడవా ఈ 
en 


ఇలివిల గలనా ర రంపం దుల కుల 2 4 
=అంటలనొచతంం ద మంలు తను 
రు. ఐల 
జ్యతిషకుల [వతుం హాస్యపరుంం 
ర | 
నాండివారంయి నట్లే శల హె అ న దం 


| 


+} 


1. 


9b 


110౮ 


ఇ 
న 
౧10 


(2 
Cr 
ఖ్‌ 
వా 


ol 


కలు]! 


11 


అవ 


ఆంధ కాముందకము 


నా 
_ 


సిడెనుంల్‌ సొమ్ములు విరు లొనంగెడిదారు 
కలనవముట్‌ గహూరిచి యలందునారు 

నింగారములు సేయు నంగడికాం[డును 

సుతిద్దమువారు నామువారు 


గ్గ 


జూదియగసడాది శ (తులయంద నిలిపి 


య0౦గిరాదుల నితరు వెజటుంగపీక 
అర్య 


న. 
జ్‌ 


సుత నింగతాకృతుల రాషల నుసి చెంబుంగకెంత 7 
ర్పున ముసు బందుకటినలిపుబల కమ్మలచవ శతువ 
నముల నొండొౌరదుల్‌ గడు. దిరంబగురితి నెణింగి గుడా 


దనుదుగం చెలంగాల దగు ధవాధిసనరుగన కాపుల తగకా 11 
రై 
నం. యమ 


రఏకిఠంంంబు చెలె డల రాజిలి సరము. వీల్చుకె వడి 
a) రట 
ఎనవిం గల వా ర తెల 6 దమబుదిబలంబున సం[గహింపుచుకా 
గ ess fs య 
త సంతం క రహస్యగతి చేగులవారు చరింన౯గాల దగుకా 


విధము ౫ వెషములు వివ్యలు శిల్పములుం నెసంగ(౧౫౯ా ॥ 
(ENE 


అం చా నాకమిందు వారు నటులై 

స టు నర్భు నుపూయ ము 

దారగతిం చెలియ వలయు ధరణీవతికిజా ॥ 100 
అమ్మే ్రంయుతనసితివి_ మకళాలంకార అంరాద ణా 

చాక్‌ [వ ర్‌ు రామభద్రసుగుణప్తోతోల్లసన్యం(త్ర పుం 

త కొంరడ్ష్‌ఇందిత దక్ష విమత [ప్రఖ్యాత శౌర్య తయా 


ద (ten 
అత్మ (మై కృళవార చారపరచాలజాతవా దోజంలా 1 | [01 
ne.) డూ అలాన్‌ 


it 


లో 
అం 
జ్‌ 


వ్‌ 


ల అ 


శాఖా 

ie ? 

రష లా 
a 


—_ 
ఈ 
ఖా 

Wer 


లవర్‌ 
ఢా 


pee 
Wo పే 


దమం 


న్‌ 
క్త 
ఆలే 


+ 


pa 
ew 


ళో 
al 


౨ 


క టో 
wes Tu 


ics 
3) 
ఇర fh 
[్స i 
ళ 0 4 
ళం a 
mn 
స్స 
॥ 3] స 
1 0౧ 
౧ బి 
| లం 
4) న 
గ్గ 
ఖ్‌ గ క్‌ 
33 (1 
a 
| 1 i 
(౧ cc} 
AY 


జో 


జో 


ut Wl 
శాం 
ఎ 


|) |. . ॥ )) 
fr u 0 
స ta 9 స 
na నో 
‘0 + గ్‌ 
స ట్టి గ 0 
గే చ్‌ లం Ya 
YW 10 షి 
/ AN 8 
గె న్‌ గ్‌ 
ag 7 8 a 
MM we 
ఫీ వ 
2 a) ౮ ‘| 
pp 
WE 2 A 
9 గ్రే ణం 
n ఫలి A 
వి 3 
i |) ‘2 a) 
bab 
స్‌ గ a] ట్స 
వే. 
బి స 
స. 
3 7 3 fn 
§ a లే 
అ] hb Cra 
me, 
ల్‌ 
క్‌: 


“ప 


ఊఈవావంి, వో నూతచారస్వరానంబు సున్నది వంచ మా 


న గరా గం = 


లన! 


cu ll 


= OH 


(అదకరథ సృృవనిందిన 
హల దాబస్మృరణ*కరణపటువమూనసి ఖ్‌ 
es 
యమోాండదిరంనజణనదిదచితన 
జు లై 


యాదిత కొం (డౌ జా మెంక టా ues [దా 
అవధలింప్పము. 


స్వా ధ అ ళో We ఈ 
మ కెకె కం తె సనా దం అలలు 


§ అ ఇ అచ నో రో య చా శ్‌ పు ఇ వాలా 
శీర మణీయు డై నన్చైవతి ఆజరు6 తన్నిట HON OTC 

Cm - on తూ 
చారులచర్యచే ఎప్పుడు శ(తులబల్బ్యి యెంశింగ యెంలియుం 
గారన మెంచ దూతలముఖంబున. గార్యము గానిపిజుశ్లటదకా 


వెదుల ఖద పెట్టుచు వవాదిదలిలల ఉందు పోల దగసకా ;॥ 
Che 


“౪ 


సవముకొను[ప్రయిత్నమును ను 
తపము చెందుచె సూక్ష్యుభార tg నిల్య_డాయె 

అతత యొడల 
యముదిననుతు పలసిథ్రైం 

(గమమున గను నరికి యగ్ని గసుచలదముునుకా 1 


జెూసరుణాలం౭ గుందనము( జఉందినమాడ్క్హి బుధిస్యుధించిగంకా 
వేగమె వెన్న వుట్టుసరణికా వరబుద్రిసమేతయర్నసం 

యోగము గచ్లి నిల్క_డల నోందుచు నుండెడు నట్టి వ అ 
ద్యోగముచేత నెల్లపుడు నొందు ఫలంబులం నిళశ్చయంబంగకా ॥ 


టు 


హు! 


JOH 


oH 


eu Hh 


re ఆఅ £3 


నా 
౦0 గ్‌. 
న ఇ క ప కా నై 
కో జో eh ED కా “SU Ts యల ఓ 
| ళం చం 
క ఖు సశ సల సమ రల న అ త్ర జల ల నలో 
0 యి 
Cn.) గ న్‌ న! 
లట ఉతింకారిర. సిల్‌ సం 
న ర ఆ _ చ ను ఒక శ pe] a 
తఅయముంకుగు కుంకియెన ఆలవిధినాలెజూ || | 
మూన్‌ 


చయ్కులం సని యెపుడు బలముగ6ల వయంలదను కా 1 ' 
జల సుత్నాదాగఏంంఒంసం EINE చ్వైశ్‌ ల మ le 
మెలంగం జాచిసియటి రాజుఐఐని చేదా సెికుల్‌ వాన హే 
కలము న్మెనులతోడ నడ తడబాయం౦ జాలకున్నట్లం 
ఎ 

అల విసారము శెంయచుందు సవి చాల న్ని క్మ్‌. పెంపెరుు_. మకా 

PU « ) ee 
హలఅయక కగిసనములకిం (6 గదు 
చలయగబచు నుత్సాహబుతుల 6 SOS బయ 
బలునుదులం తాయ చెందుకా 
ఆజలవనవిలో గుడులు చెందుచలనం జండిజా 1! q 
జఅనపతి మతింగలిగియమ చా 
ననిశము మ్యసనములచత నలసుండే సెకా 
ఆయమిరుదం ఎన్ను మిడుచు పు 
జ్‌ ఇ వ ఇనాక్‌ ధా 
వట ఇ ల కేంంటక Brads oo TE" 11 10 


ఘనకమా కట్ట్రయజచత నగ్ని జఅలియంగా(6 తెయిచందింబునకా 
వనయుత్పాహమాముంత క్‌ త్త యుభివృద్టంబ కనం జఇజయం6గా.( 


జు at స్సు లాడ శా ని సు 
ఎను నిదాతరుణ్‌ సటకా విలపితొళతా+హాంజబు ని 5౮౬3 జం 
థి గు య ర 


వస యాదుర్చం6డుకా సెరిం ౫(ని ఎముద్దీపిందు 6 ఇంచి చితికా || 
ఫీ 


144 


జు 
Cd H 


న్న 


~ అ. 


మ 
క 


వ్‌ er 


ott 


ఆంధ్ర కాముందరము 


తో జో ఖ్‌ ~ * దో ద 

“య సంపద చెల ఛూ రయం కాౌంఉందాడద చూజాని ని 
ట్‌ అల 

చృలు(దా( చెచుషయు కుండ యనుభవించవంగెరియత్న౦ంఎ alee 


ఆఅందంద యూ ర తగు 


అందిగమనం గూడునట్లు మణి సరి వగు? వ్‌ 
యెందు నల సెంహవ్చ తిజా 
PI +) 
ముందల వట్టడ్చి తెచ్చి ముదమువము డకెందుకా 11 1 


ధళధళవమంచు మించులను దార్క్కాను సారంరీటరత్న వల 


ఢా 


కుల దులరేనిచిత్రములతో దగువె రిశిదంటులఅందయు వి 
PRE, చా 


త శ టో ఖా జ్‌ చ 
చ్చాలు6 జల మెచ్చ కర సంవాదము నిటలా లఅదెచని క 


వలవలమానమానసు6 డవళ్యము చా ళుభ వుంద స్యా 1 14 


వెస గడవక నృపతి కెంద విభవము గలడే ॥ 15 
చనకినవె రిషసె € జికిలిచేసిన వాసిలుపెదక తి దూ 
తా మం Cy wed 
సిన జనియించు చాయలు విచ్మిత్రములె మదహా సిహ స ఖీ 
యం అటులే అవాలి 
అనకరదండయుగ్మమున లావున బట్టనం జిక్కుు(గార మిం 
చిన ఘనసరాజ్యలమ్మీ దనచేతికి నూక చిక్కి దక్కు | 10 


ఉన్నత మై చలంగు పద మొంద( దలంచినయట్టవా (డు క్త 
నున్నతమై చెలంగు పదమొందుచునుండునుు, గార సీచమై 
యున్న పదంబు గోరుకొనుచుండెడినీచు(డు చెందు స్‌చమై 
యున్న్నపదంబు.౬ దా6 బడుట నొందెడు శంకదొలంక నల్ల చోజా i$ 


“oY 


ఇ 
ఆతి ll 


మ 


నకల మెకా దొడవై నయసను ౧పలమ్‌ ౧దకా న రపంందెహు = 
గం సింగం ఎఅదంబు6 దెటుగతి రాణా గసరుందెల్ల దో 
న న త DE TS ల DS Ee 

od డ్‌ బె 
ఘగుంినటిపూంబు eer డరాకాంతుల్‌ కూతుత్‌ *ేయిుటఫకా!। 
lees Pre నయ ల టు. ee SO 
కయముగాల హనద గల టు De శంకా 
భయమదమునల దొెరయనివాండ్రై 
నమయింతిల చెజంఒు6 బాస నాయం దెందకా | |. 
ఇడి యుత్సాహ [ప్రకరణం బింక స్య్వ్యామార్టది స వాంగల.-లకు( 
ళు (మగ్రయాజనంబులును. వ్యసనందు సం 0 (గంందున 
వ్‌కారిలచెది సిందు రాజ(ప్రయోజన మెట్టి నిన. పి 


ad గ ల్‌ 


అ (కుక రణము ఎ  రావచరు 


C3 


విన్యలన్నియి చెన్న కుని వరము తెణీం?;, 
న డ 
పడ్డాక మంబుల వరుస wy 
క 
శప కొత్రింఒంలఅచందముచ గనుంగొని 
యనిసేయునెర్చుల నభ్యసించి 
లసలవుమై నెపుడు వాహ్యాళి వెళ్ళును నొపి 
కార్యపద్దతుల సంగతులు దెలిసి 


ళ్ళ 


రథముల గరులం జబోరగ నేర్చి యెంతయు 
బాహుయుద్దిమురితి పెదిలపఅచి 


మాయతటింగి పరుల మనసులు గనుగొని 

కె దువుల పరీక్షం గనంగళఈ జాలి 

సకలజనులు మెచ్చ జయ పెట్ట మలంగుట 

రాజచర్యలివ ధరా లమున ౪ న! 
19 


110 


9} 


ఎ! 


kK 


mn 


చ] 


ఆంధ కావుందిక ము 


నుంచివారిక్‌ నల్ల మయమంచినా 6డగుటయు 
డూ దు యొడల గడు యూ రగపటయమి. 
నన (PR 2 | 
న 


సామదానంబులచందంబు భేదంబు 


చా 


చిండం బుపేక్తయు. దగ నెబుగుట 
వెరం|త్రవిచారంటబు ముఅవక సేయుట 
మం(త్రిమార్షమున సమ్మతి మెల6 సట 
తన జ పళ 
కంం౦ం|(క్రంబు రక్షించి మం|త్రస్తిరుం డౌట 


దుష్ట్రజసంబు6 చో. దచోలుటయును 


వముణతిరయము దళవాయు అధికార్లు మం(త్రినరు ల 


అ త్యులు € బుదోహిలాదులు నిత్యలిల 


ంఅ(ంగసగతు అన్నియును లెస్స న చ ల ల ల నే 


శ 


క 


ట్‌ 
he 


జు చరియించునర్య వయరాతలమున 1; 


అరసి యమాత్యాదు ఆ నటి సపాంగ 
దా, దం pe 
మందలివ్యసనంబు అడ ((యుటయును 
గోవమండినవారి కోసంబు మాన్సుట 
గరుక చెప్పినబుద్ది( పదుగుటయుదచు 
బూజార్ములగువారి౬ బూజింస నేర్చుట 
సనమదముు వెటి తప్పకుంట 
దం 
రాశ్యావాధకులను (బహారించుటయు బంటు 
aa) 
జీతముల్‌ చెందుట చెందకుంటు 


చేసినవి సేయనివి పరీకించి యుంట 
యెపుడు పేదరికంబున నెనయువారి( 
గలిమిగలయట్టివారిని చెతియుటయును 


వాజూ నరియించుచర్య ఢభరాతలమున ౪ బల్లి 


స్తే 


41111 


క్ర 


“il 


An 


పమాశ్వాసము శే [ల 
a 


రండు చరాచా సృిజమూ గడేోసుల యా ర్ల 
సరల కాత అదర కు 
అదు డారిది బోజదారి యుంగుట 
మాతుల గహార్భ్చుట DS తలు 
రాల 
డారె[డ చిడల అస యరసి రడంచుడా 
౬ 
ప సం యాతల(6 బసు 


అ అం టో లన్‌ We ల 
నాం తీవనముస్రై తూచ గనుల. పుసుంరను 


గరుంంను గృపంలాది ఫా గో 6 భ్‌ 


ఖత న. Ure జేకూర్చి యలఅదుటయుముం 
౬ (a 


ఎ 


మట్టులగునట్ర్రవారల( ల తలను 
మందివాదల6 జేవటె మించుటయును 


రాజి చరియించుచత్య చరాతలఅమున 41 ad 


ef 


ఎకి అజంతుపుల హింసలు యకుండు._3 
తల అ లే నధర్మంబు.6 జఉజందమియును 
వందికార్యము తొనదించగా(€ బమూనుట 
దుష్షవాక్వములెల్ల 6 (దోచియుంట 
ఠం గా 
యియ్యుంగ 6 దచగుచోట నియ్యంగ ఎర్చుుటి 
పుచ్చుకో. దగబచోట ఒంచ్చుకె 
దిండించు 6 దగనిచో దండింనకుండుట 


దండార్హూలగువారి. తండుటయినత 


డెబియ.6 దగినవి తెలియుట, తెలియ:6టిగని 

యర్థములు విడుచుటయు, నిరర్లణ ములం 

మాను టర్లంబుగలయవి పూనుటయును 

రాజు చరియించుచర్య దరాతలమున ॥ 25 


118 


లే 


లై 
«ill 


ళం 
oy 
వ్‌ 
జాన 


ఆం|ద తాక ౨ యం 


చ్‌ జ గది అక్ష 


ఆరింగౌన్ల నెపుడు న్యాయంగా “సాయం a ewes 
నజింగి న్యాయంబుగా నిచ్చుటయును 

ఎననధానజనంబు ఘనముగా 4 (బోచుట 
రిదువగాం చగువారి విడుచుటయును 

వై రంజు అడగించి వ_ర్హించుటయు బంట్లు 
తోడి విరుద్దంబు€ (దోయుకెందు 

ఎలు 6గకుండిన యద్ర చెయి 6గ6లగా నేర్చుట 
యొజ్‌(6గ౧ యర్హము నిశ్చయించుట యును 


ww 


న ఆఅతురు(ందిగు చి (6 
“హాన్‌ ్ససేయుచు నుండుట, బూనినట్లి 
చనుల గడవెళ్ళగా. జేసి సరగుటయును 
రాజు చరింబుంచుచర్య ధరాతలమున ॥ 26 


నీతి మించఒగం జెందనిది చెంద(6గోరుట 
చెందిన దభివృద్దిచేసికొనుట 
యభివృద్రిచెందినయర్షంబు శాసోం క 
a అజో 
మగురీతి సక్బాత్రమందు నిడుట 
మజియు నధర్మముల్‌ మానుట యనునితి 
దిదున కెవ్వేళల నడచు టెందు 
సనువవారయోగ్యుళై యుండెడువారికి 


నుపకారములు చేయు నుండుట యును 


wl స మెప్పుడు థనముగా దాంచికొనుట 
మెంచదగుల గ్‌ ర మించి వ రించుటయును 
అజాయ అబన 


వ్‌ 
దైవమును కాపు దాపుగా6 దలంచికొనుట 
రియించుచర్య ధరాతలమున ॥ స్త 


అన్‌ 
అం కక్‌ 


“il 


aa 
tH 


11 


క౦0॥ 


SH 


చి 
3H 


కషఖా శ్వాసము 149 


మం లి చర్య 
ఆడా యములు గల్లు హారువు( హు. 
యెొఆజి(గి వెచ్చంఒు “నసేయించుట యును 
కెవి ఒగవారి రాకుండ. జేయుట 


2తిసతి నెపుడు వోషించుటయును 


ca 
హాకా 


fe 


ంశనతియుసు మం్యత్రంబు నెటుంగుట 
యెొణిం౭గి మంత్ర తనలంటబు ననయుటయు ఏన 
వ్య..నముర్‌ రాకుండ న రింస నేద్చట 
అాణాడన 
లెస్సగాభూమి 6 గాలంచుటయును 
అందిట వలంబు గలుగ దా మెలంగి వెలంగు 
టాదిగాల గలియుండెడునటి చెల 
గ రు డా 
ఒంం[తిజనములపనులం|డు మహి€( దలంప 
ఎట్టి మ మార్షంబు నరవరు€ జటణుంగవలయు ॥ 29 
రాష ప్రయోజనము. 30 
జ 
రాష్ట్ర చర్య 
బలమును భండారము ధన 
ములు వాహనములును ధాన్యములు దృణకాష్టం 
ఏలు మొదిలగువ స్తుత కతుల్‌ 


గచిగించుట రాష్ట్రమునకు “గల పను అదయకజకా ౫ ట్ర్‌ 
యుర[పయోణ నము. వః 
వో 
దుర్గచర్య 
గ 


ఆవదయద తతి (బట కా(శయంబగుటుయు 
భండారమున కుస్క్మి_ప ట్ట్లగుట య 


షి 
1] 


coll 


బై 2 


An 


ఆం|ధ కాముందకము 


న9ిలదేశంబులయందు నుండెడివార 
రయెడ నిలుకడ నెనయుటయును 


అదులదు 6 దోట్లాట బూగుగా కుండుట 
ఘనమైెనవిజయంబు గనయగగలుగుట 


శ|తుల మిత్రుల సమకూర్చు. గంగులు 


౨లముల రక్షించ6 గలుగసటయుసు 


గడిదొరలచేత మతే పాలెగాండ్రచెత 6 
వీడ6 బొరయక యెందును బెంపుంగసుట 
మొదలుగా౭౬గల్లు స్‌ దుర్గమునకు బనులం 


సృపతి యీామార్షముల నెల్ల నెణు(గనలయిు 11 a 


బలచర్య 


విమతుల6 జెండాడి విజయంబు(6 గనుటయు 
మి(తులంజేకూర్చి మెలంగుటయుసు 
జగతి నెంతేనియు సాధింసంగలుగుట 
ధనముల నార్జించి తనరుటయును 
దూరకార్యముల నెందును వేగచేయుట 
చెందినదాని రషించుకొనుట 
నిజబలతతుల నెన్ని కమీఅం గూర్చుట 
పరచ [క్రముల( గిడుపఅచకుండు 


టాదిగాగల్లుచుం డెడు నట్ట వెల్ల 
(పాజ్ఞాలగువారు బలములసపనులఅలటందు 
రిటి మారంబు లెల€ దా నెణుయగవలయుం 
ర "నో ౧౧ 
సితిమౌర్షం బజింగినన్నపవరుండు ॥ 86 


శ 
కూ. 


“Hi 


Bo) 


iil 


ఛే వె॥॥ 


అలో 
ol 


సుహ్మృచ్చుర్య 


పగవారల యు మట్టుపడియిండ. జయుట 


వషెతివేత6 (బాణంబుదేతనై న 
ఎల సుబరారమురే చాల జేయుట 
మిగసలనెయ్యంబుతో మించుటయుం 
గంత (బత్యుపకారంబు. గోరక 
మంచికార్యములం సాధించుకొనుటబ 
యావవలయందు మిగుల నహాయుడగసట 
వంపదలు చెందియుండిన సంతసిలుట 
యరయ మిత్రుని పనులండ్రు ధరణీనాధు. 
డిట్టి రాజ్యాంగముల పనుతెజళు(౧గవలయు ॥ 37 


వ్యసనములకు. 38 
(పకృతి వ్యసనములు 

ఎందుచేత శుభము లెప్పుడు చెడిపోవు 

నదియ తలంస వ్యసన మనంగ బరగు 

వ్యసనికైైనవా(ండు వెస నధోగతిం బదు 

నటుల(గాన వ్యసన మడ6ంప వలయు ॥ 39 


చైవంబును మానుషమును 

దె వము మానుషము రెండు ఎగులుటదే ౦ 

థావితమగు వ్యసనము తా 

ఘావరుం డిదిమాన్ని దండుపోవంగ వలయుకా ॥ 40 


కం॥ 


on 


ణి 
sil 


తం (1 


వ 


ఆం(ధ్ర లానుందకము 


జలమును దెవులును మారియు 
నల దుర్చికంబు చిచ్చు ననునై దు తెణం 
ల వెలయు నెందుదై విక 


ములై నవ్యసనందు క చమూరుపము్‌ 7 


హౌరుషమున కాంతులడో 

నార విమ౭డు ద వికవ్యసన ముదుప॥ దిగకా 
జొెరుషముచేత నీతివి 

చారముచే మానుషవ్యిసన ముడుపం౭దిగుకా 1 


రాజన్వసన వ 


అతినిష్తురమగుమాటయు 

నతిదండము చేద పాన మతివయు జూదం 
బతిఘనమగుదుర్య్ణ కయముసు 

ఉతి నివి వ్యసనంబు లం|డు ఊ&తిపతి కెందుకా ॥ 


సరత ముద్యోగవంతు.డై నీతి నలరు 

రాజు రాజ్యాంగముల నెల్ల (బ్రబలంజేయు 
నటులంగా కెందు వ్యననా ర్హుండయ్యెొ నేని 
తనదు రాజ్యాంగములనెల్ల తల(కం జేయు ॥ 
ఆఅలధర్యార్హంబుల నా 

కులు+డగుచో మనసు దొట్రుకొని చదరినచో 
నిలతేనికి సన్మంతులు 

దెలుపంగందగు రాజచర్య ధరత చెందకా 1 


మం త్రివ్యసనము, 


wl 


42 


46 


47 


ని! 


జ అ. 


sScoH 


కం 


షా తార ము 
5 


అదధలసుడి జాడ్యము గర్వము 


“శఅహామ దెచ్చుడు (పమాదిగతి యు చతొ నం కా 


థి 
బఐబలువణు న పహ్యిననం 
అలలే 

కదం మం తుఐ కెంయు మరింసుటుంం డఉరచెౌనవకా ॥ 48 

తనమం[త్రిజ పము రరాసనము 

గ నినయెదడ సరయు యంతు శ్‌ ర్‌ం గలిగిన దవా 

యును ఆకెక్ళు.. అం విలీగిన పుల 

గనగా 6 బాడవ నపదవి నందకయుంటుకా | J9 
వ్‌ 


భండారిప్య్యుసన ము, 

చయూరమునండె యుండుటయు చొంగలచే6 బడిబోరం పెంతంయుం 

దీరగ వెచ్చుమౌట చెశదింటయు బెక్కగు ఎచో దమన gre 
జార శగహడ బెట్టిమి యనాదర బావముతోడు నుసి. ఖం 


సు ఆక వ్యసనమ్ములగుజా ఉరీ తలంబునజా 1$! 


వనుధజా భండారమునుకం 

న్యసనంబులు చెందెనని యంది పనులుం 
చబెనంగవు "న భండారము 

వ్యసనము మాన్నంగవ వల నవశ్యాము పతికి౯- 11 
ధరభండారమె మూలము 
నరపతి కని నీతిపరులనంగా 
దొర యెప్పుడు భండారము 


గరిమ మెయిం బబలంచుండగా ( జరతు(దంఏపకా ౫ 


రుదుంరం కా 


ర్ర్‌తే 


రాష్ట9వ్యసనము. ప్‌ 
ల 


ఎలుకలు ఉల్కలు స్కిడుత లెచ్చుగంవా సంలు వానలేమి దొం 
గలు (పతిమూకలుం నప్పు గర్షినవారల ణాభు కోతుమూ( 
20 


5 
cof 


» 


‘41 


న్‌ు! 
sll 


% శ ఇ శె ష్‌ ణం జు అ ఇ సో ఊం న =. 
అనాం? పం ఈ స ఈ శా యా బర SRE. ౨ క wood i Wei a జ్యా 
అర న్‌ు ఇ శం రా శ అల్‌ న జ స వ జు ఇ చ 
లు CE de 3 ఇగ దఎచ్యా Seren Wo మ D0 ee) ల శ 
ఖే 9 హార్‌ లే న్‌ 
సంపా మ్‌లయు బళ: తగరాంమబుగువ స న్న ల Teen ర 
శు mas 3 శై ఖం శ ఓ జో ము ఢా చ 
న నే అ ఇదరూ చ SE aa a అ జ అ ఈ 
ఊం నూ అమ క క సా eer, Var “ఇ సై అ cS Ta Sy ల ఎత శక్‌ ఖ గ టూ 
అలలతో బో చలా 
పు శ 7 సా పరిక ఇ అలు ఇ జన ్ళ్ల్నా లు స గ స్క 


జి ఒడ జ Pa షు జో న ట్‌ 
వ్టసనంబు౬ు బురిటారించనచ్చు న్స్‌ క న ర క Was 
జో 


తత్చ్క%కారంబు వివరించెది. .. 


ఆ లో fay త ఇ 
కరిడబాూాడర బఅపుతి మం 


ఆరిముట్టుముట్లిన నటు[తోవంగానకి 

చిక్కియుండిని( అరిచే పబలఅషమము 
జాల 

గదతో సిరన్మా_రంబు గను యకోంది 
ముదిరోనకెంంది విమూానసిత౦ం౯ు 

జు సొ జో వ జి తా వా ఆ ష్ష్‌ 

నతరోగణములఆరే క ఆం తేటి చును లఅకిం 
నసమురియు నచ వ్యాధితం౬ఒు 

డు 

నతిదూరగతిచేత వమృ్బుతంజిందుగతి నొ 

భావళి విడుచు దూరాగతం౦ంబా 


'పజ్ర్రము-ం శూరుటును మును గహాబవివెచు 
4౯9 మై యుండు నల సరిడీణ బలము 
మర్టిపనమును జెంది ముడుంఏచున్నట్టర 36 


అవే ఖో గ. 
OE? వ్బ్కటి కసి నయ 6 బచికిరాయు 3 (౮ 


ఆని సేయ నిట్టట్టు చనరాక యిఆజుకంన 
మెలంగల(ల గూడని యభూయిప్ట బలము 
బహు దేశముల కిడపటనుండి వేళకు. 


జ్‌ 


జేరనేరని యవికీ, _ప్పబలము 


లా 
న J} 


ఇంకి కీ 


An 


శ్రి 
ఈల | 


అంధ కాముందత మము 


దమమూకతోన నెంతయు శ్యకుటండిన 
నదరు నంతశ్శాల్య మనుబలంబు 
నకోన్య కలహాంబు నంది యెక్యముగాని 
ఖన్న గర్భంబను పీరిబలము 
నొక్క_రి (ప్రదేశము వ్యల నుండి చేర 
శసుపుగానక యుండిన నపసృృతంబు 
నవ్యసనమును జెంది ముడుంగుచున్నట్టి కతన 
బళికినప్పటి కనిసేయం బనికిరాదు ॥ 53 


తీ డిసంతంబునం బెగడెడుదళవాయి 
నొనగూడు(బరిమృష్టమనుబలంఒం 
విపుతిసై న్యముగూడి విడిసియుండుట (జేసి 
మించి రానేరని మి(|శ్రబలము 
ముసుశ(తుల సమీసములనుండి యేతెంచు 
నుపనివిష్టంబన నొస్పుబలము 
తరతరంబును గొల్చి తగు ప్రాంతమూ(కలై. 
శూరత గబ్లని శూన్యబలము 


ha 


నెడరిమిత్రసహాయార్హ మనిపినట్టి 

మి(త్రవికీ ప్పమని మొనమేటి భటులు 

చాల6గూలిన6 (బహాతాాగజనబలంబు( 

బతికి నప్పటికనిసేయ( ఐనికిరాదు ॥ 64 


అధిపులతో. బాసియాధారమెడలిన 
యన్య్వామిసంహిత మనెడి బలము 

నధిపులు గూలిన యప్పు డొండొరులకు. 
గూట ముందని ఖిన్నకూటబలము 


SH 


మ 


ష్‌ 
iil 


జో 


స తలడేత వెతక ౭జెండు దుష్పార్షి 
ర; 

ఇ అస్యా గు. గావ్‌ 

రగాహమనును బుర(6గలబలంబు 

ఈగ తతలరోన నెచ్చరి కకాంలడెడలిన 


ఎటు ముందు గానని యంధబలమయము 
ధాన్యఎంప్రా_ప్పి చుట్టముల్‌ దనకు రాక 
జడియువిచ్చిన్న వీవధాసారబలము 
వ్యసనములయం దె ముడుంగుచు న్న్యట్టికతనం 


బతికి నప్పటి కనిసెయం౭ బసికెరాదు ॥ 65 


ఇంక ప్యసనంఒంంం పరిఊారింది యనికిం బనికివచ్చు బఅంం 
తెపాయనిన. 65 


బలవ్యసన పదిహార విధానము 


దివ్సుఒు మార్షము గట్ట నుప రుద్ద మది పెర 
(తోవ నేతెంచిన దుర మొనర్చు 
ఖహుమాన మొందని బలమమానిత మగు 
నది యిచ్చి నున్నించ నని యొనర్చు 
నిమువంగా౬ దాపులేనిది శూన్యమూలమౌ 
నది తావుగల్సించ నని యొనర్చు 
నభ్యుతంబు జీఠంబు నందకుండినబలం 
బదిజీత మిచ్చిన నని యొనర్చు 


ఇక్‌ ఇజ్‌ 


నలసి యున్న ల బరి[శాంత మనల బరు 

సనసలయికలు డిర్ననదియును నని యొనర్భు 

నిట్టిబలముల వ్యసనంబఒు లిటుల మాన్న్చయ+ 

బనికి వచ్చును నునుడ భూపాలునకును ॥ ట్ర్‌ 


138 


93 


{tr 
మ 
నాటో 


లీ 


అడిగెను సకుస్పు 
చాశావిసీ 
శ Fed జ్‌ em! “శాఖ అ ల ఇ 
కుంది యటిగి? ష్‌ నిప్ప తా SONG 


నడి బలంబులఅ6గూర్చి తన్‌ యొ రు 


‘ 


దూహష్యులతోంగూడ దూపష్యయు క మటండు 
I 
తద్దూస్యులగంవారి( దలయగ ననిచి 
ఎ 
యొన నా పుం నూరులనగువారితో(4 గూరి 


యనికి€ బంచిననై న నని యొనర్ను 


క నధికమ?సనేర్సు వీరీ నార్మశెణి(గి 


ళల 
Cy 


ఇన 
చాల కే! 


చెధి 11 


వం 


తనకు విజయంబు చేకూశం దలంచెనేని 
యిటుల బలముల వృసనంటు రల మాగా 
లా యం 
బని కివచ్చును మగుడి కూపాలంనకంను 1 
ఒలముల వ్యసనము దీగ్గతి 
నలవున6 దా మాస్పండేని యంద బసుంంుణా 
గలుగ గ నేరవు గావున 
బలములు వ్యసనములు మాన్సు వతి జయపవముందుకా || 


జీ! 


ఇంక మిత వ్యసనము, 
జల సి_ప్పవ్యసనంబుల 
వలనం జనియించునటి వ్యసనంబులు pa 
రు ల 

రులనే నొచ్చుట దె వము 

యా 
దనలనకా జఇడు టివ్వి మిత్రవ్యసనము అరయకా ॥ 
మిత్రుడు వ్యసనము నందిన 
మతు (డు చేకూర్నుసనులు మణగులగ్గ6 జఇెజంం ఎ 
నస్మి(త్రుని వ్యసనము మాన్చిన 
ధా(త్రిపతి యెట్టి వేళ దా జయమందుజా ॥ 


గగ 


శ్రీ mp 
యు చడ 


71 


72 


treff 


షష 
oe bE 


“ot 


Pra 


Sot 


ఇమా లాషంము 
అ. 


లట రాజ్యాంగ ముల wetter A ye 


కు ఇ 


ముస్ట్ర అరం మాసంగా thee et 
అటుల యాన్స3 మదమున నెనయు భూమి 


జాం డతరిరాజాడరేం బరాభవము సెందు ॥ 


ఇట్లు రాజు మొదలుగా బలుకంబడిన 


చా్పంబులై స వ్యసనంఒలరొన మెబచద యు 


ih 


లలో 


బడిన యంగంణటుల న్యసనంబులె "పరుతదంంంవు 


wren ~ 
fri), ఆ 


ఇక్షు 


స_పక్యననవర వంక 


నటీ 
oo 
Pt >) ft 
సనర"తి దా వ్యసనంబుల. 
బదొరయనిచో రాజ్య మెల్లి ( సోవగ నోపుకా 
ఎరవపతి హరిసనము చెందిన 
పర తమను రత రాజ్య మసనుర్హ కక H 
తని సచిపుని (పజ దురం 
n 
ఎను భండారంబు నె న్యమును జుటము నెం 
a శు 

వతు వ్యసన సుంచదచకుండగ 
మంనిచిన జనపతి త్రివర్గ మదహొమక౭ా జెందుకా 
శాస్త్రదృష్టిలేని జననాయకుని నంగు౬ 
స హా నెర అనల 3 
ఉనుచు నం|డ్రు ప్రాజ్ఞులై నవ దు 
ఆఅంవకంయనము నంచు(ండగుచదినిదయయునసు ఈ 
ర్యయున మంంచినడక నదిలునుత్‌ డు | 
నవతి యంధుం డగుచొో 
ససుపగిత మార్షంబు మం(తులందించు దిలకా 
మును జదివి మతులడె నలా 

ల చటం 


ఎనతోల గూడంగ( బక్కతిత 3౩ హడంజేయుకా 1! 


bs 
ఓ 


| 


ఓ 


౧3 


mm 


యంం; ౧౦౬౨ కిరి (6 


అ 
స. 


Dot 


14 


17 


1600 


అ. 


వు 11 


Son 


ఎ 911 


శ on 


ఆం(ధథ కామందకము 


కావున ననూత్యమతమున 

నవలనను మెల6గి శాస్ర్రదృష్టి వెలయంగా 
దా విడువవలయు వ్యసనము 

లావల ధర్మార్థ పోని యడరక యుండకజా | 


పలుకుల వెటి యరములు పారగవె చుట యొక్కు డాజ్హనాం 
రో థి ci జః 


గఅయవి కోధజంబులయి కనృడుచుండు ధరాతలంఒుసజా 
వెలందియు మద్యపానమును వేంటటయు జూదము. గాహజం 


సఖ 
fe 
భూ 


నలయివు దలిర్భు నిట్ట వ్యసనంబులు భూపతి మానంగాందపకా ॥ 


అది య్రట్లనినను దత్సష4కారంబు  (గవింబున 
వాక్చారుష్యమునకు. 


వెజపొసంగి నిరర్ణకమై 
శఅకొరిగలపలుకు బలుకణగా దెవ్వరితో 

మజి పగజను మృదువాక్యమె 

వముఅవక దనవారింజేసి మనంగా వలయుజా ॥ 


కారణములేకయే వా 

క్వారుస్యము వెలయుంగోధగతిం ఏలికెడజు నొ 
కూరునకు వెఅచులోకం 

జారయ వంకా గరు చర్ల నగ్నింటోలెజా [1 


కళఠిగరి బలురును గైదువ 

మెఅయుచు6 బరనుర్మభేదమే చూపినచో 
గుజుతగు( [(బబ్రతాపనంతుండు 

వముణిమజణియును దెరలికెరలి ముహిల బగఆణయగుఎకొా 1 


డా ఒ వ కు 
ఘిరురెంచాలి 


గి | 


82 


$4 


felt 


(it 
a 
ga 


: 
టు. 
cua ll 


తం 


కon 


కం 


షప్రాశ్వాసము [ఫీ] 
యు 


జ జ బుద 
మ భం ఆం అ TPE 


నశ టో నే ఉన్న 
ఉంకుచు వెఅపింపవలడు వతి వయంనుపు 


5 
నూ 
౬న. లె కంచం న్‌ కఅయు నతు ఇం 
బలి కినచో (6 బజేదనై_ tt a సెవించుకా 11 స్‌ 


లు గతికా దుర ననాథక 
రా 


గ 


హార నార్జా యె దిండమనంలగ నయన ఉండం౬టుకా 


ల్‌ 


గినయడం జఇజయ.(6గాల దిగు 
దగుదండము సయం బతిని దద నుతియించుకా ॥! 80 


Er వవ ల్‌ ఇ ఇ Pe శారా లు గా ల Cre కా 
తెలియ ఆరిక్క.సలున యయా కాగల ధాైైదాంం6 చెంయుం (దః 
+ 


Ca) 


దల (కంజేంమ (6౩ meee (కణ సంతాపంబుతో పె రుం 
ట్‌ 


౧౮ 


a 


గలయుం, ద ప గూడతమించుసరి సంఘం బంయ-_ 


తో 


అఊలరుం గాడున భూ(పజం దలయకం జెయంగాదూ ఊయాడాద ఇ 1 


(౫ 
fh 
fr 
(౧ 
£, 
0 


(పజలసు వారంచిన భూ 
భఖుజుండు కదుం (బ్రఐబ-ఎచుండు పు ల వృశుకా 
(ప్రజలు చడ( బతయు.6 జెడ గా 
(పజలం కడుం (బబల( బతియు( (బ్రబలుదు నుండకా 1 రై 
ఎంతటి యపరాదుల (వా 
దవొంతకమగు నాజ్జై సేయు rds య ey 
కాంతు(డు రాజ్యము జెఅచిన 
హాంతనె దండింపం౭దిగు నయ 
ఆర్లదూషణము. of 
చెబుసంగం దగినవారిల( 
జెణీసిదనసే కినుక 6 అియము3 పిన నది తా 

ధర నర్లదూషణం బన 


హత పీతి౭ జాల న ప్రాజ్ఞాలదెఆ కా tt ఫ్‌] 
21 


కం 


ఇ 


ద్ర 
అం fl 


కేం! 


వ 


ఆంధ కామంచక్య్హముూ 
కారణముచేక కోసము 
పేరినగల ధనము వెచ్చపెట్టుు వెజగా 


దాదయ ర్‌ాఆ హాతంబుల 


నేరుప్పతోం గోరునట్టి నృపతికి నందుజా 1 92 
మృృగయావ్యసనము. 93 


వాహాన్గం బెక్కు_చో వచ్చిన బడలిక 
వాహనంబుల దోలి వదంబడుటయు 
వాహనంబులు దనవై పున రాక యుం 
డొకదిక్కు(జేర్చుం జేటొదదజుండూ 
నాంరట దపి నా నలయుట [ప్రజలకు 
నన్న పానాదిక మమదమియును 
జలిగాలి యెండచె.6 గలిగినపీడలు 
ప్రతియానములవేత( బరగుపిడ 


వేళ్ళే సిళ్ళచే నాటవికులచేతి 
వెలయుపీడలు వ్యసనముచ్‌ చేంటలందు | ట్ర్‌ 


బుక్రైడు వ ట్‌ వయ తెచ్చోటకా 11 95 


పం4రిరమును. 9g 


గి 
fl 


wll 


వు 611 


జు 
ప 11 


చం ॥॥ 


కినుకతోం వాశిగా ండ్లను వోడి దొరలను 
దను గడంగించిన6 దగసపలువడుట 

యంతయు. గినుకతో నెడస్రియుండెడు6 దన 
బలమువే దాయాదకులయుచేత( 


[దొవల. గడు మోసపోవట నముశియును 
(దోవల (భనుయు యుచు(6 దొట్రువడుం 


యాది యః సదోవషముదం చేటబలందు ఎప్పుడు 


స 


% 


చొడము గావున నెవ్వుడు. బుడ ముగ 
జుట్‌ స్‌ "డెడితమ weal = ఈగ హవన పాట 
ఈఊ౭టఏలా తమంతంబు విడంువబులయు 


; తిమార్గం బె బెతింగి గిసనృపవరుండు 11 రం 


జ లలో ర్‌ షు రూ ఒం యా. జ లమ ల జ 
పలరనులు  నితలగముర్‌ పురు. ెసదలాంలుత ఇను వాదు లా 


(గ 
న్‌ 


గలిగిన్నకూ రజంతువులు గమ్ము భయమ్ములు కములు గాముచి 
ఇప్బలువడి (6 జుటికొంటయును జూపుల దిగ్భరమ మూానహొల ౭౯డాొ 
శె ణా 


నల(6౧ఏట వేంటయందు వ్యసనంబులు రాజువ కంచిచూడ(6గకొా 11 
చెంటయందు ష్యఖబణముల, 99 


నిలుకడ గబ్లులక్యములు నిల్క_డం౦క చలిందులక్యుముల్‌ 
బలువిడినేయు టామము కఫంబును (గొవ్వ నడంగిపోవుటత 
మెలంగెదు వేళలకా శ్రమము మించకయుండుట, జంతుజాతికికా 
గల భయ రోషముల్‌ దెలియ గబల్లుట, వేంటనణంబురెస్తు (గకా॥ 


ఇట్ల య్యును. 101 


164 ఆంధ కామందతమయు 
౨౦|| 29 (బా౭హారక ముత్ర 
పం 
బలపినదోవములు పెక్కు (పా పంచుట చే. 
ఉమా: 
సత మంహాోవ్యసనం బై 
(oe 


పాలుపొందుం గాన వేంట పోందగ దెందుకా 11 £02 


వ॥ అయినను మతి యొక్క_కెఅంగె న సాధన మొర న యుదిం 
యా ర 
క్రియలదేతనే వేంటటయందచలి మంచి గుణరెబులు గంగుటవ 


యహాయంబుల గలవు గావున డత్సరికౌరంబు పరం: 105 


11 వేంబాడగా నిచ్చు వియఘనకు (€ గల్లీనా 

దనప్పరంబునతు ( (బాంతమున6గట్లు 
మలచ౭ెంతనె న చేజులచెంతనె నను 

దా చూ 

గ మృగంబుల నందు దాంటరాని 

యగడితంజుటిరా ననువొంది రమ్యుమై 
వధ ర 

మొదలు ముంకులు గల్లు పొదలు లతలు 

విషకారణములై న వృతబలములేక 


జలము బద్చికబె బృ చాల(గల్లీ 


యోజన పరిమితంబై న వెళు 
(6 దగణగునటి యడవి యొకటి 
౮ రె 
యా ప తతిసెత నిర్మింప నర మండు 
యో 


చేయకు లాడెదుకొజుకు చూవిభున కెందు 1 04 


గళ య 


nn 
మా 


కప్పువుబ్బుల యొస్పు( గప్పుచదాయలు గల్లి 
వలుచనె కాయలు6 బందు గలి 
దు దూ ౧ 
వా అలో వకు ఇ జల అని జి 
ధులు కొచ్పెడి తావి పూవుగు తులు గల్లి 
గసటుతు కుదరెజుగు మా(కులునుగచ్లీ 


itl 


H 


itt 


వ! 


షపాశ్వాసము £85 
అ 
వృంగేవఎంగిత భంగితతులం గలి 
rn 
శారికా కీరికా సమితిగల్లి 
కారిణీ కలభజాల కరిణీకులము గలి 
ti 
MIP మతట్లి కాదళులు గల్లి 
a; 
శాల రోంతుంరేక మొసళ్ములేక 
శోధితమురె న కొల(కుల చోట్లు గల్లి 
రుల శెలంగాడు వనము నిర్మింసంజేయ 


అఅయు నా సలరడేత భూవల భుండు 1! 103 
అవే లా 


pe 


పేోవంగాల గొటిన పుటలు మిటలు 
రో రో ట్‌ 
నిలు మొదులు ముండ చెటు గల 
a రారా ౧ 
సండార( బూనిన నెణియలు బొశియటబు 
పంటలు గోదముల్‌ గొెబలం గల్లి 
పరిఖనెంటనెయంటి పలుడదెజంగుల తీవ 
లలి వీవిగ నిండ నలికొనిన 
ఉంగా డం 
రాజివంబగు వనరాజిచే( జుట్రరా 6 
జెలుచొంది చెలిని (మా 6కులంను తేక 


రుగనల వెడలుప చదురమె మెజయునట్టు 

ఘామియును గల్లి తన శతు మాపతులకుం 

జేరంగా రాక రమ్యమె చెలంగు వనము 

వాగు నీయించనలయు భూపాలు€ డెపుడు 11 105 


మజశియు నాటవికతతుల మనంబు లెలుంగంజారి ఆనకు నాప్తులుం 
నశాయాస సహిస్టువులై న జనంబులచేత చద్వానరక్షణం౬ు 
వ న క క స మృగయాధ్యజండై న యతండు ఏవిధథ 


వము 


జాతుల మృగంబులం బట్టి తెప్పించి యందు దుస మృగంబులై న 


160 


ణో 
“Ol 


క0 11 


శం] 


౧౪1] టె॥1 


వ 


ఆం(ధ కామందకము 


వానికే గోళ్ళును గోఅలంను గొమ్మలునుం గొట్టించి యుంహ 
కించ జేయ వలయు నంక. 


ఇతరంబగు పనీ మజుపక 
చతురత లివగలి యా సపజనములతోడజా 
re ర్‌ 
బతి (పొద్దున వేంటాడగ 
నతి సన్నాహమున వనికి నరుగంగవలయుకా 1! 


జనవతి వేంటాడగ.6 ద 
ద్వనసీమనుజెందు నట్టితజి నుండంగా( 
జను నా పబలము (పాంతం 
Pe + | 
బున€ గడు నాయ_త్తవాటు పాదలుచునుండజకా 11 


అడవుల వేంటాడంగా. 

దొడరెడి సద్గుణములెల్ల దొరకుం దొరకుజా 
బుడమిం గల్పితవనముల 

యెడలనె క్రీడించు నిచ్చ యెసంగినచోటకా || 


వేంటటటయందు నిట్టి విధము మంచిది యని 
పలుకుదుదు ధరి[త్రి( బాజ్ఞా లెల్ల 
నటుల6గాక వనికి నననీశ్వరుండు డా 
చోయరీతి వేట బోనరాదు ॥! 


జూదమునకు. 


ఎంత ధనంబై న నిసుమంత నేపులో 
పల నాశమొటయు(6 బరుసదినము, 
గోవ మందుటయు6 బల్కులచేత జగడంబు 
నాయుధంబులచేత నగు కలహము 


108 


10% 


110 


3 


(ఆ 
శ] శీ! 


fh 


207) 


శం 


క్‌ 
ప్‌ 
గ్ర 
రా 
తాం! 


రై 
° 


చబ్బతిరాడుట ఢర్మముల్‌ చెడుటయు (6 
యంగ దగువనుల్‌ సేయలేమి 


వ లు యార్యుల మిడచుటి 


దుర్షనసంగతి దొరకుటయును 


Gr 


జై 
య3తరోభ 
జటునకు( గారణంబులు చేకురుటయు 
చె రిముఎం చెందుటయు సిగ్గు వదలుటయుసు 
ముొుదలంగా గల్లు బహుదోవషములను జెంయ 


హోళి జూదంబు లాడెడి యాతతాంు |! 113 


కల యర్లములమీ (ద గాంక్షిలు లేకుందు 
టర్లంబు లేనిచో నాశవడుట 
సంతోషమును మన స్తావంబు€ జలమును 
గడు (బతికణమందుం గలుగుటయున 
ఆలకంబు మొదలుగా. గలిగిన దేహర 
క్షణములయందు భోగములయందు 
నాదర మించుకయెన లేకుండుట 
మెలంగకుండుటవచేత ౪ గలిగి నట్టి 


2 


దుర్పలత్వంబుచే 6 చాల దూయబంటయును 

ముంది శా స్తాారముల నుపేక్షించుటయును 
ఆని ర్లు 

మొదలుగా గల్లు బహు దోషములను చెందు 


హోరి జూదంబు లాడెడి యాతతాయి $॥ శ్‌! శ 


నములహమూత్ర నిరోధంబుల? 

గల పీడలు దప్పికొనుట6 గల పీడలు నా 

కలి. గొనుటవలనం?౭ బొడ మెడి 

యలవుటలుం జూదమాడు నెతనికి. జెందుకా 1 tis 


168 


శ్‌ 


కం! 


ఆం|ధథ కామందరము 


నంయు౭డేల కోల్సడి కులకాంద నడవిలో 
పల డించి తా నగచణాల యయ 
ధర్ముజుం డాలిని ధర నోడి యిలగెల్ల 
విడచి కంకుండన విరటు గొల్చి 
దంతన క్రుండును దా బలభ్యదుచే 
RO...) 
గసుణుతుగా బండ్రూడ (గొట్టం బిడియ (6 
గఏండినపుర మేలుచుండురుక్కవిభుండు 
జయము సోనాడి నాశనము. జెందె 
జూద మాడియ కాదె యా జూదమెంత 
నారి. నె నను బిమయించు వాసి చణచు 
నాకా. 
జూదము సనసకలగుణముల6౬ జూరలాడు 


లాడ మెంతిటివానికిల గాదు ధరను ।;। {1G 


జన్‌ మనర్గము( దెచ్చుం 
జూదంబున భది మందు. జుట్టణీకంబుకా 
జూదమున నెయ్య ముడుగుజా 
జాదము పో కాని దెంచి చూడగ బతికికా 11 il 
ప్రీవ్యసనానకు. 118 
కార్యకాలంబులు గడచిపోపుటయును 
నర్హంబు ధర్మంబు నల (చిచెదుట 
యెవ్వేళ నిలువెళ్ళ నెలుంగని కతన స, 
జైనులు మంతిజనంబు గినియుటయును 
ధరణి పై € బకపాతంబున6 జేయంగా 
రాని కార్యుంబై న బూనుటయును 
దాల్మి లేకుండు శుంతఆఘు( గోసమందుట 
వైరంబు సాహసవ_ర్హనంబు 


న య్‌ ట్ట + ఇ మ ఆం భా 
వశ! got మ రు మ Cit rate ఆ ఎ వట కు ఈ 
"షి వా ఛా 


Sol 


cel 


తా 
ళా 
WE] 


ణా 
iH 


Son 


హం 
ఇల =. 


అన చల ఒం నజ ఇ మలు 
భాం SRST ఆ లాలా 6 Chr అ అ త 
ళ్‌ 
ఆ ఇయ అం సాది ఇ ఇ ఖే 


ఇ ఇఒ 
త జారు అ 
యిల 6౯; పే Cus అం (a అల్‌ హో లో త 
Pn 


క్‌ 
శ స an re EE జ ఇఒ స జు చ 
ETS cre € ఆలీ Bh rE అ ఇ ti 


జ్‌ a” 


మానమున=. 
క౭ఏకేకుండు. “యాలు బెగడు; 
చ క్కుుంంయును TE COIN 
లావుట అందచుగరదివం డోనాయుటి 
ఆలయపు (వపహయయు దుతి తలం 
బచులేనతణటి వెంంబడుట చవ్వుటయును 
(బాలంచాథ మసం ౨౦[(ద్రయుసు సకం 


లో నాము ద “కా రన అంటి 


కలలో re at 


దుర్హ నసం గతి దెొంకుటంరముసు 


గడగడ వడంకుటయు జాదిపదులు కరడు చు 


Cs 
tal శ్‌ చై శు కె * 
ఆర్ధ యుండుట ఆగ్‌ బా యభథధిక వంగపలు 


న 


ళా 


యాటయగా దుర్షుణంబంల నందుచుండం 


మద్యపానంబు6 దగిలిన మాచపుండు 1 


[0 y 


నవ్యిసనము 6 జెందిగా 


నవు. డెచ్చోటనె ఇ మదమున మెల(౧పకా 


| 


tJ 


నమచంబున నచ్చి 


న బహిష్కాార మొంది యధహుం 6జెందుకా || 


నై fe 


౯ 


క. 


చాల్‌ 


121 


129 


coll 


UA 
0 


“cau 


Ol 


ie 
(గ 


Jon 


వం! 


ఆంధ కాపురము 


తగణితమతిశాలి షడుణే సఇర్వయితుం 
Om 
శతు కుుకుందు( బానముచ 
అగు నాదు శిష్య వరిని ఎండిగ6 1దావెకా- || 1: 1 
స a 
కులమును బలమును వెడం 
ఎలు ళౌస్త్రంబులును అలమును సంపడింం 


శలఅలవార నను జానం 
ఉనా 


బలవడుటనె ఎెడరె యాచవాంధకపృజ్థైత 11 £23 
సెరిం చొల౭గయజయు వ్యసనము 

అరయంగా ఎడుతెజంగుల యది యపుడుకా 

వర నిది యొక్కాటియె నరు, 

ఉంమన్మఆతి యిన్ని గూదం ఇజజచుట యదు 11 126 


మగువల నెలఅతయు6 దగిలిన6 
చగురీతుల మద్యపాన తత్పరు.డై నకా 
దగు కొంత వేంట జూదము 


మిగులం గెడొెట విడచి మెలలాంనగవలయుకా |! 


౨ల6ంపంగ మిక్కైరిజా విషయతత్పరతక౯ా గలిగించు చెన్సగా 
సలవడువఎశాస్త్రముల నసన్నాటి కారయ ౫యు సడద్దుణం 
ళ్‌ 


జీ ఇఒ 


అను కంహా త్రపముం జజుచు టుదెియు( దొెచరతినండం వళ కా 
జా (6 ళు 


ట్‌ 


తో 


ఆ అవనవము 


ఇ 


నందచించెయును వెసజా మరగునంఒంలం ణా స చర్ట చె H 


జరిసనములు గంగ సర్వతి 
పుసుదం బనదొఆ.6గు వె రినఠర్హమఘుేోేత కా 
Our రసన 
బ్య రసములంచని నరపతి 
యకుద్భ కె గతి యఅంగి గొల నరిసంఘములకా || t2y 


ల్లి 
త 


* 
టా 


లా ఆజా 
శ 


ణు నా బ్య 
పేల bh ఆఆ 


ఇ 


అ 


ణ్‌ 
శం ఇ 
జు 
౪ ఆలు 


క్క 


ఇ 


రాత 


ఇల గా! 
ed i 


జు 


"కా శూ 


శ్‌ 


చెలం 


cH 


[2 


అసిపటునార సారసవిలా 


అ 
fy, |) 
ve a} 
(3 9 
>» 0 
నే 
60) 6 
ef) 8B 
7 
By 6 
3 hp 
2 9 లి 
0 గ. ఉం 
0 B3౫ 
ha Et 
th 3 
p ఫట 3 
13 ల [ 
63 క్‌ స 
wt CC 
సతి ఖీ 
3c} k31 
3 1 లగు 
3 
న! 


సె 


18 


Bt 
వో 


ఏకఅడి x 


ఇ 


|] 


DE 


oN 
( 


త్‌ 
వదణ ల 


ధా 
~~ 
ద 


te 


జో 


i 


ంగ 
(పతా 


Ce 
అయినా 


~ 
న్‌్‌ 

అస 

hl 


wh 


[13 


శ 
Ey 


ఫై 
|) 


#3) 


0|[క్ర షు 


నోక్కి ఇ” 
Toa wd 


దెం, 


డల తు 


హ్‌ 
rut 


య 


a 


ఆ 


స్నుటవల యాదచల ధయూను 


ge 
18394 


డద 


క్రుయోజంనంకలు 6 


దధానా 
అననే 
ము 


ప 
3 fe 
6] ho 
ళం జటా 
క Gg 
య్‌ 


తా. త 


న న ఇన్ఫో 


కం॥। 


“on 


చుం 


Son 


we హా జ ~~ స అ we 


లో 


Wi) 
Me థు జాన్‌ జ, ఇ 
OE ONT తుల స్ఫృరరాతే 
స 
సాంమివునవెసావన్నపశ ఎజయీాం౦కె 
పైక లం త శ ర్ట 
ఆజా 
చా కమంయా =ెం|[డాణు వంరటా(దిగురం్మదా 11 


DSS DD తశ కుల 
ఎ కన 
చదాౌతరంగి జయాకాంతీయన మభూంతి దనకుం 
బవణగలతంఆలరిం గయల(6గ(6యగు 
రుని రలు. ల ్లలరనతా: నంత వలం జకా.?! 
చత లూ 


భు శూ గ ల శ అలో ల జాం x ఇ. భారపు ఇ 
కుననము గల్లియుంచురిపువర్షముటి (దం చెండు 


చానయునటందుం బల్క్కూయమురు పవూర్చువం అట్ల 
లం ర 


సరము రత ఈత రిపువర్శ్గముయి (చట నై He Or గ 
చాచి 


పుట నమణురితి దండు తనయగా యచంంం దాను సమర రే మె 


ల. శ 


ఇలఆ 6 శతు 7;లువం 

గలసెపలత న శ తుగణముల రాజం 
యు జు 

ఎల ణబతిమిలం జజటుం-సెకనం 


అంగలో we హా అ > కుర ఇం న్లో ఇ 
గబ దుకతటు న యందు గచలఅ(గవమలఅలయుకా ;। 


బలు 


3 


wa Hh 


Zon 


oH 


y= 


Fou 


“oH 


కంn 


త ల వసము ల 


వన గ అర తున Ne అదా షం ష్‌ 

ఆ లి ణో అల అం క అత కంటి గ అపటంన er) ఖా ల స కరం చ 
జహా € నాలు 

శో 


HO శునంటబెల్చగు సగర ఉండుము చుతా 


జ జ. 


Sas శ స్స షో bn] వా 
తాల మూరి (బట్ట రిపందుల బివనములి బూరెంచివకా 


మూరల తనని సతుల గల్బును నిరృాయపసపెతిజకాా | b 


fF 
శే 
గి 
శ 


భల ల 2చ్చుగా లింగ కంఒక శుద్ది యుర్‌ తస 
పతముతంమనూర మందుల బతి యాద నందు సము తుల 11 
ti ఏన మ్‌. 
సమహునస వోట్ల గఒందటుంగు తాల6గ దుట్టలునై నచోన్లి స 
య్యముగల వేస వ న్నుగ (జయాఆణమువోవుట యొహ్ల చూ భు 
[కవిములయందయ. దాంఎజు(క గల్లుదు నార్తిండుగాక యనా పా 
J నంగ చెసా ౧౯ 


సము సద్య్బుద్దైం జెంది జతనంటుగ దండు చివంగ. జే 


చ్‌ 


జలము ౬నంబునుం గలుగు చాయనె వెనఏి చె చియొంయల6ల ద 
ete 
లో రో ఆన వి అట టో పసు x 
వలయు మదభముచ్‌ జలమువల్ల ఘటిణైదు రా ఖ్య బెంండ గా 
ళా 


అలములు ఎకయుంజడినను సొాముజపం ౩ ల కెల్ల 'వసఏవిం 


PTE, 2 
గలుగుచునుందుం నుష్ట్రములు గాటపుజుండల( ఎట్టు వెర్టీచెకా i 


ఒక్ళ్క_.యెడ నిలుచునప్పుడు 
గక్క_సమగు వెటనొంచు(6 7౧15 బృండదిమం ఆకా 
ర 

ఎకి లి బయాణముల UE 
వెక్క.'శమె నొంపమున్నా ఎసువివంఏక్తా 1 1 

రా 
పిరములం చేని వేసవి 
నారంకు దురవస్తం ఎందు జంతువు చె 
న మ. ఈ 
వీరనితాసముల నపుడె చేహాము చెండుకా ॥ 1] 


వారణ అ = ఇం 


wwe Hl 


పు 


కం11 


ఆంధ్ర కాముందకము 


ఘజం్యాను ంంచివాసనలు (గమ్ముమదమ్ములు గల్లి 5 కొముులం 
న: నుష్రువమూా సనన. చెసె సెనగట్టులు గల్లి ముత జా 
ద్ష్భమ్ముచుం గచ్చు చ పప్పడిమకపు మును త గర్గుదింతి 0 
ఘమ్ములయందెకా ధరణికా ంతులరాజ్యభరంబు నిల్బటర్‌ in 12 
అవిచూడజకా నడగొండలో యనంగ నీలాాభంబులో నాగ గ 
బ్రవియం గ్‌ మ్కుల6 జిమ్మనె సం. పుదధారానారతం జరి శ 
తపులం గోరు పులాడనేర్చి తగు నుద్యదృ[ద నాగేం (దము ముల్‌ 


భువి రాజ్యా స్పద హౌతువై నవి గదా భూపాలకటైణికజా 11 13 


బారతపోటునేర్ప్చు నముజోకయు. గల్లిన మావటీండ. పెం 


పారం నెక్కి యు క్కాస6గి యాయితపాటుషు జు డాతరాం 
చెరణమందుూై న జవమెచ్చిసవాజుల నాఖువేలం డా 
డిరత మంచ 6 (దంచు వినుతిందు నుదంచుతనావాసనంబునడజా | 
జలముల నడవుల నప్పుల 
బలుదిన్నాల సమముతలె న పటుల వడిం గో 
రా wa) 
టలును గడవు వడియేనుం 
గులు గలిగిన దొరకు దొరకు గోరిన జయముల్‌ 1 15 


ఏతెరువు నిళ్ళు గలయది 
యేతెరువు పరభయంబు అతెసంగక తగు డా 


సాతెరువునం జనవలయుకా 
భూతలపతి బలము శ్రమము బొౌందకయుండకా 11 lh 
దండయా|తా విధానము 
అధిపతి దండె తునట్టిచో కుద్రళ 
(తుండును వెనుక శత్రువుల రేంచు 
నదియ రంధ్రము గాన నహితులౌవారెల్ల c 
గడు ఘనంబుగంజేయ. గడగుచుండు6 


iff 


“Hf 


ari 


జ. మమా శ్వాసము కే, 
Cs) 


జ శైవ ల త టు. కంచము 
నుక క శతులపోరె ఘనము దెలియ 


a 


౬ ణ్‌ 
fp 
శ] 
UX 
గ 


నవియరంబుకెజఅకునె 
జ ను 


tb, 


కొన యర్రంబు చెబుసపరాయసు 


రాన6౬ చనబల్మి చై_రుల ఘనత దెలిసి 

వెనుక క(తుల వగమాన్ని ఏమతుమీ(చ 

ఎందు గదలంగవలయు నుద్దండలీల 

సీతిమార్షం బెజింగినన్ఫపవరుండు 3 11 fr 


తనకు(€ వియింద శాత్రవుందున్న చో హు 
కతందునుతోగక యరిగానేని 

వెనుకటి శతువు వేగ భేదముచెంది 
యలమట నొందించు నటుల గాన 

చనకుం విజుంద ముందటజ (గల్లు శ|తుల 
నడ[పగా నోపినయట్టి శక్తి 

కలుగు వేళలను విక్రమయుకిచే మించి 
మఘునముచౌ ఫలములు గలుగనెంచి 


తనకు నెలవై నపట్టణంబునకు రక్ష 

అమ్ము గావింపందగినబలమ్ము నుంచి 

చయండు గదలంగవలయు న నుద్దండలిల 

నీతిమారం బెణతింగినన్భప కత రంత 11 18 


ఆరయంగ నిజువదియగు సంఖ్య. దగనభటుద్‌ 
గలుగు చెరువయ వర్గ్షంబటండ్రు 
ధారుణీస్ట శ్ర నిట్టి ంరువ కొక్కొా-క్క 
ఘనుండై న నేరువకాని( గహార్కి 


జ. 


ll 


గో +1 


ఆం|భ కామురగక ము 


"పెక్కు తున ఊకను ఎెక్కు_ ఉరువకాండ్రు 
గంగిన తన యా పదబలము బరి 
PR, 2) 
ట్టణముంగావ చొెనరింపలంగాౌల దగర 
నిటుల "సరువకౌం[డ ఎర్బ్చురింం6 
బదుల కందు చంలద్యులైె కరగ తాక 
| a Meee 
గాన వీదీతి నొనరించి మనతమించి 
దండు గదలంగశవలయు నుద్దండలిల 
సితిమారం ఎజింగిననృపవరుండు 11 19 
నె 


తనకు సహాోయమౌ దె వంబువత ను 
య్య కండె చదండెతుచుందు రాటూా 
PRR EY 0 PE మ 


కళా ను తద Sar, 
Qn 
దన బలంబులలోన( దగినట్టు నాలప 


పార న మూడవ పాచునె న 
యాం య నా 


బలము నొన(గూర్చి ముందరి సగజమీ౭62౫ 

మునుపుగా నంపి డా నిల్బివెసుర పగ 

నసుడుగగా జేసి కదలుట యుప్పునం|(డ్రు 

దండయా శ్రావిధెజ్ఞా రీధరణిలోన |! 20 

కోప దై ్వవిధ్యము 

మశియు నాంతరకోపషంబును బాహ్యుకోతం బన౯౭? చెంద. తెజం 
గుల కోపంబులు గలవు. వానియందు నాంతరకోపంబ యది 
కంబగు నటులై నను సయ్యిరు తెజంగులవారి కోపంబులు వారించి 


mn H 


Son 


స పమాశ్వాసము 
లా ఇ! 
జల నొనర్చి హారం. సస రగా 


ప త యూరి చెఅంగులవారి దొకుంబ చెట్టెవడిసం 


బా 
తనకు నా పులు చతురులె తగినయటి 
ఊటి వి! 
వవం[త్రిజనములచేతిను మనుజవిభు 6€దు 
తెలియం౭ందగు నిట్టికోపముల్‌ 'కేటపడంగ 


యించి వారల శాంతి. బొందించుకొజణకు |! 


ఎటిరీతినిం దపుతె యెడసి వగజం 

ళు బామ్‌ యయా 
గూడుకొనిపోవ రటుల. దత్కోపనుడంప 
సమురు సామాదులణు నుపాయములనై స. 
శటుకొని వారి విరపోటు పెటియెన ॥ 

డు రయ 


కూయములును భటలు చచ్చుట 
కయమణగు దవసంబు బసిండి కడు హ్యృయయము నకా 
వ్యయనుగు నిటులకా కయమును 


వ్యయనుగు సయనంబు మానభఫలయుం బతివెజూ 1 
జరి 


5011 


వ 
Ge I |: 


గ 
డ్రి 
44 క్షీ! 


త్‌ 
ఆలే 
పక 
నా. 


చాపు 


ఆంధ్ర కామందకము 


సలముకా వశ్యాము దనకుం 
గలయది వే జేతి కిచ్చుగతి వేగమె కా 
గలయది వ్యయ(ప్రయాసము 


గదిగిసయదియెగు దండు గదిలంగవలయుజా 1! ; 


లై 
టక్‌ 


ఏనుగులకు గుట్లములకు 
మానుసులకు నొప్పిదా కి మణి ఫలసిద్దిం 
ానర నొగిలెడు బనికిం 
ణా నెందును దండుపోవం దగ దదిపతికికా || న్‌ 
రార్య వ్యసనంబులు 
రనకుజా శక్యముగాని వ స్తువులమీ(దకా యత్నముల్‌సయుటర్‌ 
దనకుకా శక్యములై న వ సువులమీ(దకా యత్నముల్‌మాసుటరా 
ల Pe 2) 
దనకుకా శక్యములతె న వసన్తుపుల వేళలా గోరుటలొ మూటా నెం 
jt Ere PIE 2) 
దును గార్యవ్యసనంబులం[డ్రు సయవేదుల్‌ మేడినీపుండలికా || 
ఓర్పును గరుణయు నోర్పురేసండుట 
దాక్షీణ్యమును (హరతయు భయము 
డంబుసు సిగు దుష్రత్వంబు pa న్యంబు 
"క డు QQ 
నతిధార్మిక త్వ మహాంకృతియును 
వనణడాతిం బుట్టిన జఅనుల(6 గాదనుటయు( 
జంపుటయు నుపేక్ష సలుపుటయును 
బలువగు నెండకుం జరలికి౭ దా నోర్వక 
యుండుట వానకు నోర్వలేమి 
యివియ వేళల 6 జేసిన నందుఃగార్య 
సిదులకు నెల్ల విఘ్న ముల్‌ సేయుచుండు 
GG లా 
ననుచు సీతిరహస్యజ్ఞూ అండ్రుగాన 
ఏని ననుచితవేళశల విడువవలయు 1 లే 


క కు J శ్వాసము శే ల 
అలా 


ఇ ఘు ల కనాను ఉగ్‌ కూప ల ళు * 
[4 సంకయు యు తులను నిజుంంను సంబండదుంలంను భృ డంక్టింంగయా 


నా(కైతులును, గృమవాతులును, గార్వజులు ననదు డు చెజంగనం 

వార ౨ పక్షంబనం బరంగుచుందుదు రిట్లి పతంబనంరగ సహోతురు 

అయనం బరు దుసనారతు నిట్ట కరో యు వాటిదాలం గుం 29 
రు 


22 


౨ అన ఆలి చం|డ్రుల యను(6గబంయచె ల (ముం 
ళా యు 
తెనసిన (పా౭తవారెల్ల విజులు, 
రా 
వతరవి వియ్యంకులె సంబంచయులగ-చుంటైు 
భృతికెల గొల్చెడువారె భృత్వు అరయ 
నాత్మరక్షణమున నాాశయించినవార 
లా (శితు అునసచార సుందియుండు 
నొరు గృహీతులు వనుధం గార్యాదులె 
య చా 
యనుదొందువనార దార్యజూలు తలం 
గి నిటుల నేదుదెఅయులొ నిట్టివారి 
ల ల్‌ వా, అర నన్‌ అయ అనాల్సి 
పక్షము అటం(డ్రు పొజ్జురై సరగువాద 


3 


చిందు రాగాసరాగంబు లెలు గనఅయు 
సితిమార్షం బెతింగినన్ఫపవరుండు |! 30 
| ఇటి సహాయు లనురాగిసహాయులు సదు తక్రసహాయులం నన 
(=) Me) 
రెండు తెజంగులై యుండుదు రండు ననుతాగంఒజంగల సహోయు 
లెట్టివారనిన. 31 
అవురాని సహవాయలకణ ము 
చం1! అనిశము( జేరికొల్సి ముసురు గిర్తనపసి సంచ లఅజూాా 
వినక తదర మె తనరు విిశుతయర్శ్నము పల్కు శౌర్యముం 
Ge శో 
గని కనుపట్టు దోషముల. నప్పుడు నుండుట యెంచి చెందగా 
ననువగు నెయ్యముల్‌ గలుగునట్టి సహాయునిచిహ్నా మిమ్మసాళా॥ 


వే 


మం11 


fin 


ఏ శీ | 


ఆంధ్ర కౌామంటదకము 
సద త సహాోయుం డెటివాడనిన,. 5 
ద అవ 
సడ _త త సహాయలక్షణము 
కులమున మించి మోహమున6 గూడక a న్యమువ + విద్యలకా 
ఒలముసు సత్యముం గలిగి పొటిలు లోభము డించి దుదై 
సందరుచు చేరెతింగి వినయంబటు పహూంచినయటణెి ట్రిమిహంయే 
వలన సుతించ మంచి తగున రనమొందిన తము దగుకా ॥ 34 
అలాట్‌ షు 


గ 
అడపా. 


ఆత్మగసణముల సుద్యోగాదుల పుర 
త్యాగ ముద్యోగమును ఢరతయుసు బుద్ది 
నిజము మర్యాద సిగ్గు నింద్రియజయంబుః 
'బెఢియుసు ఖా. బనురాగ మార్చు 
అము నన ముఖ్యగుణములు వార్జి పునకు 11 25 


టి 


శ కి (త్రయ స్వరూపము 
అమ్‌) 
సాదమౌ నిత్మిపచారం బెజణుంగుట 
జగతితోపల మంత్రశ క్రి యందు 
రాత్మసంపదతోడ నలరినబలము కో 
శోంబు నెంచ ల (బభుశ క్ష్‌ క్రి యండి. 
మనమ నయటి విక్రమమును బుదియు 
స్నా లం న 
స_త్త్వంబు నుత్సాహాశ క్రియం(డ్రు 
సితిమంతులుగాన నృపవరుం డెల్ల చో 
నిటి (తశ కుల ననయనలయు 
డి ఆర 
నిటులు శక్తిత్రయంబుచే నెనసి యెపుడు 
నేర్చుతోడుత వంర్తింవ నేరకున్న 
మించు శ(త్రుల నెటుల జయించనేర్చు 
జెలంగి సంపద నేరీతి( జెందనేర్చు 11 § 


చూప 


ry 


జూచె 


నఖ. 


కం॥। 


క కుమా శ్వాసము 1%] 
అహమ్‌ 


సర ముందుకు తదు 
శెరగంబు(6ల గలుగుటయుడు 
దక్షతయును శీఘతయు మసోత్యాణా నం 
పవయం టై లు గతిలో gs జ్ఞ రెల్లి Cc 
బుట్టగా( బుట్టిన ,బుద్దియు ఇ తన 
క ఈ గలుగులుడి 


దుల 


గత చెనువొందయుబుదియు (6 
టె దె 


గడు పిచారదిం5ం€లగా6 లత లర్‌ 
న్‌ా 
శ్లైసరూఎమం (శస తము CoE 
నిట్టి రీతులెల్ల నెటు (గచెడ్చి 
జే ఆ 


జ పజ కతు దరడు క లంత 


వతి నెజీంగినట్టిన్చప వపరుండు tt 


త 


~~ 


లభ యముత్సాహము శార్య మంతుల గా 
ర్యం బూనుటతల్‌ చేయుదిల్‌ 
బలుల నిల్కడ రుం ముదము 
(బాపించు టారోగ్య ముం 
దలపెల్లి కా ఫలస్‌ద్రిచే. దగుటయుజకా 
దె వానుకూల్యం లుగా 
ఊవూ 
దెలినికా భూవతి యిట్టి వేళల ధరి 


౪ 


(ఆం దంచు కోడం చంకా 11 స్త 


జనంవతి తన భండారం 
బనచువమగతి వెంటరా సహియాదులై 
సనువొరది గలుచుటకుపు_ 


చన6దగు బక్షెదిహినళ్యతుప్ప పృుమీ 6వ౯ా rt 39 


182 


3 oll 


tA 
C 


iH 


aH 


య. [| 


ఆం|ఛ కానాల కనున 


శ౭దిత చతియిుతు (డె 
యెలా 

చనొరషమణనముదుండు చందు వెయినయునికా 

సాదోదారర.6 జారా 

స ఖు శ ఈల్‌ RG అవి 

వారాన్ఫర మేన ధరణివలయం బలుకా } t(} 

డయా (తాకాల దేశాముము 
౭ అకులు మజణ్బుగల్లుతటి న సామజప చక చెండు పహోంటిగుకా 


te 


అమలు మబ్బురేనితతి నై నె ౦ధవరాబణి3 దంపుపో యదగసుకా 


'వాలువని జళ్ళు మంచు గడు వెట్టయి రేక వెలంగ నావంనం 
గయ సెర్వనై న్యములు కొని కనాసతి ఎండుపోందగుకా॥ 
బాబ రాతిరిం గారుల( గొట్టి నొంచు 

శాకి వగరు న గూబల గడిమింజణిందు6 

గాన వేళ విచారించి కదలవలయు( 

గాల మెజణులిపదుల గదలినం గలుగు జయము |; 42 
కుక్క. చేత ముంలి చిక్కు_ను దరియంచు+ 

పరు. మొనలిచేతం జిక్కు సిట 

సటులఅంగాసం దనకు ననువై న చో చెంది 


చెలగి రాజు Was జెందు 1 13 
ఎముమురై ౨ నుపట్టు చదురవుఎలల 


సెళ ముల్‌ ముస్నుుగా నరుగవలయు 
మంటల గుటలు గటులు నె నచో 
చి (ne) డి | Wns 


1 


బొచటను (మా (కులం బొదివెడిచోటుల( 


ససుయగస5్‌ మున్నుగా నసలానవల రమ 6 


గాలాళి మున్ను గాం గదలవలయు 
జలములు లోతుగా గలిగనచోటుల. 


దగిన యోడలముందచ డాంటవలయు. 


iit 


don 


“on 


cue H 


oH 


on 


యో న 
అ wre ey శాం సుమం 18, 
FRR 


చ యు లా ఇ జు సో Fy 
ఆయతరతములు మజ్జ aes లు ode Ah a 


తా శా జ a వాత దు 
ఆదం నమురకరుంతటి అల మ ముుడిందు 


” య Peal ఎల ల్‌ ఇ” స వాన 

OLS DOO CTL, Tor సల 

జాపి శి లో శ శః “ఇ 

Sed న ఎండ యా త్ర ముహావివుండు 11 శే] 


శశి Pal జ జు శ్‌ 
వానకాలమునస6 జొల(ంగ మిట్లల మించు (తొవలకా 
En లె 4 జో జ్‌ on ” % 
బనుపడ ఎసడకా సలిలమారమునం జగ గొపు నెందు€ల ఎ 
i 
డా ames a oY ££ వ వా 
క్చినయడ మి|శభూములను 71వల దుర్హ దమన మూ రా ర్గము- 


గముణెని యాత=- వేనకు ముఖంబంచి క్‌ దండో డా 11 


ఆలా ఇటో లో ఆ శ సా. న్‌ 
అలముల. కడు గల|(క వనజా 
res ర్‌ం wr బో ww చొ 
ఆ అములం అనట్టి (తొవం జనల సుఖగతికా 
ఎఆఎలఅలవరులఅ6( గూడి చనందగు 


గలయం గటైయ ఉం గంఎవు గలిగిన(తొ కా (1 


న 
దల. 
వ 


తన చుటింబుల వరూల రాకడలజఒ ధానాందికి [ల క 
ల తె 
కే 


CA 
జ గల్లినత్రోవం జోవలదగు ఇంచం దీనుండై భంగముం 


నిళుంచెలంగి నమ్యికల తోం యుండు రగా 
స్వ ను య 


గని వంకల ఇడి వచ్చుుతోవ. జన6గాం గాడెందు మాభ _ర్రరంకా। 


తెలియక దూరమైన రిపుదేశము వేగిరపాటు ఓంజింగా 6 
జలమున6౬ జొచ్చిపోవు దొర సంగరరంగమునందు జై రెయా 
తలపతి ఖడ్యధారల విడారితు6డై బహు ర _కృధారలం 

గలగొని పొక్కి_యుక్కు_ నెడి (గక్కు_నసూర కె చిక్కి మైర్క్ల6 చే 


ద బ్రపాయంబుల: జఇందిని యుపాయింటబుంఎం బయసంబదులు 


గయ దిలివచ్చి వై నె నంంబులు ఏిడింయింవపందగు సచదట మఆంియును. 49 


లి 


అరులకు(6 జాలరానియట లాత్మబలంబుల నిల్పి రత౭౦ 
బరయుచు వీతిశీకి. దని యా పులు కూరులుపై న యోధుతె 


181 


Soi 


vei 


ol 


on 


ప్‌ 
Se 


ఆం|భ కానుంచక మహా 


బరి తెల జూటయుండ గ నీశాగణహుయంబుల యోగిసటలం 


వొరయుదు నుందగా6౬ దగును చూపతడియెందును జొాగరూకు(2 | 


కలయ.(6గల(6 జాలి రొప్పు కరిఘంటలగల్లు లే 2 క ఫక్‌ = ధ్వనుల 


అంకున6(6జెందె గజముల మించిన హేషిత నాంకృ్ళతిధ్యనులు 


-. 


చిర డ గాంచు యోధతతి నిశ్చలవాక్యు డి శిముందిను ధ్వనుల్‌ 


ar) 


3లకొని ఏనులంటల.6 బతి | నిద్దురసందున దే స్‌ సులు. వై దక 1 
నియుతరజ ణీ సపస్పృటప్పుటి 

0 
తది యస్య డు మెలుకన్న యత యతశనీి పతి డా 
సదియిడయి యాదరింపుచు( 
చుదిలంణనీ యచ్చతింది పురం వలరధముకా 1 


wt 
లె 


అంత. 59 
దండయో(తా సమయముల రాజవై ఖరె 

ఆలతెల వేగలేచి నరదేవశిఖామణి నామతీర్ధ మై 

కల కులదై వముం గొలిచి ఘమ్మను రస్తురి తావి రీవితో 

బకుదళుకు.న న్మినుకు దార్కొను రత్న విఘాష ణాళితో( 

లువుకు వచ్చుటొప్పు నిరుగోపులగట్టిన వా రహోయునళా ॥ 


4 € ర్‌ 


శ్రీమంతుఖై మించు సామంతు రొకవంక 
సుచితమం(తులు మంత్రు లొక్కపంక 
హితవర్యులగు పురోహితవర్యు లొకపంక 
నుదిత సత్యు అమాళ్యు లౌక్క_పంక 
బులదాయులై. నట్టి చళవాయు చొకవంక 
నుక్కు. నిక్కిన శూరు లొక్క_సంక 
ఎభరారుల జయించు నధికారు లచొకవంక 
సుచిత మిత్రుల మతు లొక్కవంక 


PINT 


Te 


mg 


a గో యో వ న్‌, అద por ఇల్‌ 
పజ లారి లాండ్‌ (6 స్ట mesons అ భయ ఆ అం tt 2D) 


ఇ న. ఇ” భో ద్‌ ను జాపి 
దాయయతవంత మజఅయు ముం[తుల”*;. దారం 
సీ ఖో. యన కశ = ఇ 
అఇయెు(6చి టవ ఇరుసు ఏ 
రు 
శా అ భు దూ యూ జో ఖానా. 
దాదతంంఎలు ఏకాంంలంచి తి గడయిలటలం6 ఉల 1 ah 
ee) 


క! ఇ 
దం బలంక దద్పాత్‌ గిజకరంణుంలం దాచి వంటలు అం ౬ 
శ్రా తం ఇత వష నాకే (డ్‌ నాడు యవన అటు ధా. అందా డా 
మట Wl Ch ౪ జల ళా చ్వురి 5 పల os ren వ నాహా Sew ne 
జ 
ప్‌ 
వము. ఎజ్‌ ఇం పు అ టో. ఈ ళో వార ల ap] 
ta ఉనాయి €ల 1! € యువక న యగ నసృంకుంజరులడంటిలా ఇ హా శక జ టు. 


Cal ఖో మి జ -్షి శ లం ఖా 
తవయంతసిన్మవాల ఇఖింులం బా చె! (= అన్నేపా ఆపన స. కూ 
జన Pp అది అష Rea కుం వ రాలకా Rats BEIT 
నై అకా బ్‌ 4: జ గా 
వెనువైంటక టం ణం చుం యనుళు. మ నం! జ 


స్‌ సాామాణివరాణ్‌న క్క కదిలంగా నొప్పు రాజయెడకా 


ప్‌ 


రాజేం|దుండు గజాశానంఘములచర్యలబనొెనంగా జనుజా 
CU ష్‌ MM 


న్నే 


(న చా అమె Po జున్‌ అ a 
గొ జితంబును గూలు మేర్పిఅచి ఎడ్క్లం గానంగాల జలంగంకా 


=ం 


'దేజల నదాయితిపాటునుం గడు. (తసిదైం ౭౦ దియన్న ట్ల 


ie 


లజీలం గజప బా. జూడందిను హోశికా రెప్పులకామాప్పులుకా॥। 
pre - | 


సెర్వావర నోపాయము 
అష లా స భ్‌ నల = My ఇ షె సన 
నుఅభంజ్‌ పొడగాన్సు గల్లి చయ జూవుట్టి మిందిస్మ్యెతోం 
బుల జెన్నొ ందిన పల్కు చే. దగ (వైయంబుల్యాటికిం బల్క_6గా 
24 


mre) 


ఖై 


«iil 


dion 


చో 


తో 
ney 


ఆంధ తాముం చను 


వలయుం చీతముకం ్టి నక్కుడుగ నిర్వార్రంబుగా నయ్యంగా 
తరుం (బాణము రిళ్తు రి విపహొితవౌొ మౌరరించం చాల కా భటు్‌ | 
శలరుల దిదింటులలదు( దురగంఒంపయం దలయోడలందు(6 దా 
సరుగ గ “ద్వి వింట సదయం ఆతుర త్వము( జెంది తత్వం 
నిరతము సభ్యసింప6దగు ఎర్పుస ఎగతి నభ్యసంప యు 


nen 


ము. రజల రును వారమై మనను ముఖంబున 6చెందు నరేం్య్రుందున్నతి తికా।। 


కదు సన్నాహముగళల్లు సేన రిరువంకం గొల? సన్నాహాముం 
బొదపుంగలు గజంబు ౧ కె రిపులొ మూవాలకు ల్వంస చెం 
లుడ్తి శేశంచిన చదూతతో భటతలుల్‌ యై మాటుగానుండ ౧ 


కటు: న ర్వాత చెటు చ ley mse pry కరముల ెక్కు_ర్మిణుంబోవందిగున్‌ 


వె రిచర్వలు దెలిసి పోవలయు 

వా 

౨నిపతి యెందుకు గన్నులు లెనివాండు || G3 
ఘనత దరిర్బ శతు గడింగాచుదొరం దన మిత్రు(జేసికో( 
నునపు డించుకించుక యొసంగుచు నాశలు వాలంజూపిళు 


ర్ట 


సను మతి బరమాడుణనెడ స్యాయముదప్పక టైకి యూములం 
ఖనుపడి వచ్చు సెట్ల పవరికాలన యుప్పులగ మెల్సగాయదగుకా tt 


అసునగియమాత 6 బంపి తనయందినకా ర్యము పెందిచేత(6 జ 
యన సెనదింపంగానలయు న భ్రానరించిన సెంధిగానిచో 
చనరుచు€ గార్యభేదమగు డాన నఛేదముచెంది వారిలో. 


గిసుతలం బుట్టు చంందిం నది కమలముల బతికిజకా శుధంబగుజా ॥ 


అడపులయండదు దుర్షములయందు వసించినవారి (దోవలుం 


గడులును గాచువారల ఘనంబనదుసాముముచేత వఏీగచే 


“SH 


శే! 


భ్‌ళ్త 
(౮ 


చం ॥ 


ల il 


ము. a తా er జా శం ను ఇ త్న అన అ డూ ఖు Be 
en శల Ue eT ఈ కి Beets శంక. ర్‌ CYC [46 రు శభ ౯ 
= తప ఇ ఇ న ఆ ౭ al చ్‌” Mr 1 ల ప 
= OER = ఛి (పై ం్యాయి లక Te (మా Su చెం అలవి ఆ అం తో 11 


క MAN అజాత శు ఇఒ జు త్‌ అకార కళ చ్‌ 

మ ఖల i డక oe Pee ao కయున ఇట కక fied 

టు Gi శ్‌ జా వ్‌ 

జము ఖై జ A గు ట్‌ ఆ భౌ స అవాగాలా 
ర రుల గాొర్పాంయుండి TLC CTE TRA Sl ve 


గ ఖీ జ్‌ అః + mes శ ఇ స్త్‌ 
(ఆరనుణుండు వారిలచరి్‌త్రిలు వెన, ౧జుంగంాల ఎగబకా 1b: 
టలు 


జెంది మున్న పవిజారంబు సఉర్వూనలయు 


జస లం జ్య ఖో క లన్ని x ఇ 
చాదాంబలముగకన్నను ము సు. మెం 


వ్‌. ah _ జ లో అ చా శాం శ అద 
అము చానవచె యిందుంయు గాలిచె రివులఆ 7} hd 
జ్య న్నా కు 


పఒపుులనబవుతిైే వదె 

ర 
హవెాలంబున6 కౌెంచసలఅయు( గారం బక సంకా 
గాలం బడరినకార్యము 


స్స కు ఇ 


వాతలాయము వచ్చుపల మవ౩స్ర్రము చెఅయుకా 1! 6౮ 


అలరు[పవావముం గలిగి యంచితరాదరంములంవ. నమ 


చులంయగుచు మం(్రమార్గ మున మేలు I AL HE ste en ఈ 


i 
ఓ 
క 


ఉట (6గడు ధారుణీధపులచేష్థ్యల నద్చుజదిండ పంండచికా 

సొంయికడం౭యణెంది యెల్లి పుడు న్‌లర్చును 

ఆమన చెలలగుంం గా ది కవుండు-. న 
Pe 2) రా 

జ్యషయును కుంూలడకా అలయుల€ చెందుట 

అ అణాలు 
ఎస మణ్‌ చ ఆమాసంబునంచు నే వ 
లు యాల లా 


ఉండువెడలుట తగునం(డు ధిరణిపతిక్‌ 11 {1 


[88 ఆం|ధ కాబుంచరముూ 


oH తిఃరీతిల దగఅదిం౬6దిట 
నారూడికా దందువెడలి యల నెతివిధిగ్‌ 
మారమబణు (డుం వరించిన 
ఎవ దిసమూహాముల గెలిచి నదిలునెందున ;। | 
యె మ 


స్క_ంధావార నివేశనప్రంరణము 


on బలిమిం వనయవదిప్పదిచెం 
తలకుం జని ఎడియ(6చగినతావున ఏవడియక౯ా 
వలయును బాశెముదిగుదే 


త కా 


ప్పులుగలిగిన రాజా శ తుభూచదులధరం 11 


బా శ్రే 
అ) 


11 నాువాకిళ్ళరదే నలువొంది చౌకమె 
(ye ౬. 
ఘునముసను కొంచెంజబు(గాక వని 
యగడిలలనుకోట నట్టళ్ళం జెలువొంది 
ఏరుపులౌ ఏధుల వినుతికెక్కి 
యరచం[దునిరీత నె నను మశీయుసు 
టు య 
జతుర్మసమెయుండు సరణకిన న 
కూ రాక హూ 
నిడిపిగావై నను గడు వటటువుగనె న 
వూ యె 
నాతోనం గల భూమియను వేఆీంగి 
గ; వినముతుపురిచెంక. చారంబు వీడియుచోట 
మించు ఇదాౌకయగారంబు సర్మించవలయు 
సాధువులు మెచ్చ నచట నెచ్చారికి అచ్చు 
వీతిమార్గం చెతీంగినసృపవరుండు ;; ye 


Al 


ఏ; కోటలో బలము దాకొన విడియింపుచో. 
గోటకు జలమున్న దోటునకుసు 
గలంగుసంచున వీధి కౌలగోల మా్రంబు 
. విడిచి యచ్చట బై లుపడక నిండి 


 ఆాయరరట నలత శాలల శంతన దు నాలం దాక తా అంద చల. మారాడా అలానా రా అలాల లలనా జపాలు తా లా మాటలా శాక ద గంంలన గాకా... దద. నాకాను య లెనిహసాటన. మాలా నాల కక లబవనా లాకు వాాాలనా చలానాల తానాన. వాతల ఆర ్రాజాంకాంతాలు ర +... దాకాదియలనాతా జలడాతాకోయు అకాల మలాల కంటావు. a న. Po be IE el ల 


న నౌక్ళు.-యరా లుం 


క్‌ వమాశ్య్వాసము id} 


ఇఒ అ అచ ఆట ఇదు pa 
wee) J మూలల యట సూద 


we 
గ 
గ్ర 


"ఏలు విరునవృలుగాంగ నలర౭6ంజెఎ 


కో 


షి 
itl 


శి జా సగ అర జడ & Pal RT ణా 
వాప్యునా స్రైుర్రమంబుల వైపు చెలిసె 
విముకుపుదవిచెంత(6 నాశెంబు విడియుచె న. 


ఎట్టు. బ బలముల వడియించ నెబుంగవలయు 


అతిమా కార్లం చెజింగిననపవరుందు || £2 


Son జూ దంగడు పు మహా 

కుంరూలఅబ అము చుట్టుంగలిగి చంద సస ముకా 

మలిమియగు భండారము 

చాలంగలును నగ రొనర్పం జను నెచ్చోటన్‌ ॥॥ గ 
కం॥ ఇలతేంయయ నగరిచుట్టును 

బలయించ 6౧ఫవలయు (6 (జాత పజల గ 

చలు 
మ్ములంగహాటము మి్మత్రబల 


ఆ ణో న వ 


ముల శ(తుఐబలంబు నడవిమూా(కను నముశం 11 


తాం గ్జీ 


తాం క 


అలీ 
ఐం 


వ॥ తత్మ_మంబు. 
స్రీ! నరనాధమణి తననగరికిం జుట్టును 
మునుమున్నుగా6 ద్రాంతమూ(క ఎల్ప 
యాతరువాతం, గై జీతంబు ఏడిపించి 
యాకడ6 గూటపుమూ(క నిల్పి 
యావల మ్నిత్రనైన్యంబుల విడియించి 
దానియవన్వల శ(తుసె సెన నిల్చి 
యందున కవల నడవిమూ(కల నిచ్చి 
యానల జీతంబు అంది కొలబ్చి 


TITY] 


చి 611 


కం॥॥1 


కం01। 


on 


ఆం|ద కానుందకము 

తొంంతి 6 బనులకువచ్చి యా పున Wes 

PUR ల క్‌ 
అగసచు (6 గసక్ళ_లు గలిగినయటి జంట 

ర్‌ 
రాం్యడ్రు చుట్టును విడియింప(లగా వలయును 
[(గగమము ఉప్పర ఏతివిక్రమసు మెందు 11 
నె న్యావసానము 
లా 
అధిపు నగరిచేరువందు నుందంగం6దిగు 
పద్రత్నితంబు అగుచుం దనరి 


తా 


Pl శి "4 జల 
క గలిగినట్లి పెద్దయనుం/గులు 


ల 
రుల 
నధిక జవముగల్లునశ్వముంంసు i 
అంత $ప్పరపరిచారకు 
అంతయు(6 దము విచ్చుంగత్తు దేమిజక హొ 
అంజనీ 

కాంతుని గావంరగవలయును 
సంతత మును జాలిరొప్పు సన్న్హానమునగ్‌ 1 
మేటియగు నా పు డెక్కి_స 

PT 2 
ఫోకునుయగు జవము కలిమి. బొలిచిస హయముం 
వాటించీ నగరవాకిటి 
చోటన యెపు డుండవలయు జోక చెలంఐగగ్‌ 11 


దిశవాయి మున్నుుగా6గల 

బలవమం దొక కొంత యరుపడి యిత్నముతో 
వబముపట( జుట్టును దిరుగజా 

వలయును రేలందు.6 గడు నవారితశ కిన్‌ [1 


వేగము బలమును గలిగిన 

వేగులవా రెల్లవేళ విమతులచర్యల్‌ 

బాగుగ దెలియుచు.( దా నుతి 

వేగమె రాంటోవవలయు విభునకు( దెలుపన్‌ ౫ 


గ్ర] 


స్‌ 


Ra 


జ 


84 


Hon 


isi 


~ Ol 


కం! 


చ ఇ ఇ (వా డు ఇ. ణో (నా య వో ల 
భ్‌ చౌలు [౮ మంటి పాయు ఘు సే ల సట్టినత'రణ౦:ఎం 


బుంరకుగచ చంచదనంబులును దాము లాదెిగ?6లగలం 


స్త “చ క్కెైముం గలంగొచె ద్వారము తా పుల గా 
అలానే 
అత నృృపాలళ౪ఖరు.( ఉజవారితపూదిరత రి సారి 


ఇర అర జ్య ఇన. BEN es మాప్‌, బట క్ల లా జా 
మహావఐనుుసనునముతినె యుండి అవకా వలయు 1 


చి త కాహాఅంబువం రి తపోస్య 

Parnes 2 | PRE | 

యముబుసు జాూాదంబులును బానములును మాం 
వదణల మించి యుత్సాహసహితు అవదు 


బలము లెప్వేళ గనుగల్లి పరగవలయు | 
కనకోటకు వెలుపలి దెస 
ఎనబలము చదించుభూమి€6 దిడవకి వైరుత 
మొనసి చరియించుభూములె 
ఆనవతి చదియింసవలయు.( జతురుం డగపదు డి 1 
ఆది యెట్ల న్నను. 

కంటకాదెభూదూమ లము 
ఒకౌ్ళ.క యొడంబడు పాతర 
చౌక్క_యెడకా ముండ్రకంబప వ తొకయెొడ ముల్‌ 
మిక్కిలి గలిగించి రపుల్‌ 
ద్రొక్కెడి చో స్పైల్లం జెలుస దొరకౌొనవలయున్‌ ॥। 


[1] 


గ్రే! 


రికి 
89 


90 


“on 


ctl 


క్ర 
Mery 


"షి 


ఆం (ధ్ర కానుందకము 


తని బలములు మెలంగుటక్రై 
తవబడివనివారిచేతల దరువులు బుట్టర్‌ 
సఘునమగంబ మొదులు శిలలుజా 
ఏ 
గణుపట్టక యుండ సనుము గాది ం 11 ౮ | 
అందు సు తనువు సు వూూంయమ భూములు వికరించెడి రు 
ఉ తమాది మాఫదముంు 
అఖిల 
తనదారమరూయకలకు నెంతయు మెల్ల(గావచ్చి 
వ రిమూ(కలకు రావె పుగాని 
నా (a 
శ ము_త్తమమగు దేశంబు మతణింముగు 


లుగబఅకుం దన కొక్క_భంగియగ 
(sn 


cl, 


dl, 


కంబు మధ్యమ దెశ్రై చ2చెలునొందు 
వె రిమూ(కలకు రావచ్చియుండి 
sn 
చఅనమూ6క కల్ల ఎంతయు (6 దోవంగారాని 
'దేశంటె యధమ్మపదేశ మటుల( 
గనుక ను _త్తమదెశంబె తనకు వలయు 
నది దొరకకున్న వముధ్యమశైన దైన 
వలయు నదిగాక్‌ చెజసాలపంటిదై న 


యధమదేశంబు వలదు ధరాధిపతికి ॥ |) 
చుతియు నపజయసూచ క (పకారంబు ఇటన్నస. 94 
C౧? 


సిమ్‌ తాన ప్రకరణము = అపజయసూచర దిమి ముర 
అలాని వైర్ల panne. 


స్మ (గ్రహముసో6కిన లీలల గళవళ మొందుట 


తెవులుచే6 వీడల6 దవులుటయును 
గారణంబులులేక కడుభీతి నొందుట 
మంచును దుమ్మును ముంచువెనుట 


స ప్రమాశ్వాసము 19} 


జు ఇద... దూరు నా దా గాద 
తంలో ముం Gus Wy Wr te తమ లేం Tove 
మూ (౮3 ములు 
యు AT లా... తు 
ఖు క్క భయము జ ఇ” జాన్‌ = అఆ ళు ళ్‌ ఉం జు 
త క ఖల wt hee ce ge rr sree eS Peas pes 4 
ba (౫ 
| అలాని 
న్యూ సే జల అాాాద్హ ధా అస్‌ ఇ 
కాపు ముం లెః క Ct: న్ని CC ENCED 
లే చలో 
డి SP ఆలో జ యాగాది ఒం ము. స్‌ ల అం గ్‌ 
iH INO ఆ ల మ TE కం rrr క్‌ 


జాము జాము ఎలో ష్‌ _ ఇ వ్‌ క్ల mw 
Tere he us కు కణ tn 13 లు 6 oo డముజ Fa వ 
Prt | 
షె తో ఇల ల్‌ కే 
గంగు పాశంబటు విజఆయం౦ందు గాసదెం we il ఏ) ప్ర 
™~ t 
af వశ చ నూ ses రై గా రాద బెటంకు యును. 


జెకు_ంం (గదా (గయ్ముకానుట 


(క ముకో రాజనక్క్య్య(త్రం.ఎలందును 


(0-+ 
౮ 


న్‌॥ తురోగచయము_ గదలక తొట్రురొనుట 
ఆూర్యనందను మొండెముల్‌ చూడ6బడుట 
వెరసి నెత్తురువానలు. గురియుటయును 
గలునపా శెంబు విజయంబు(6 గానదం(ద్రైః ॥ th 


ముఖ ముణింయయును జరాంసూచకంబు లెబ్హిన్నసు. 
విజయసూచక నిమి ఆము 
= 
క॥ తేజీలసకిలించ లోజమై చలంయగబండటి 
శాంకలంం బుచుషులు సంతసిలుడి 
వేతీరవంబు గంభీరమై యుండుట 
కరిజ్భంతహాంబు అలగ్గలము అగుట 


194 


RTT 


3 
అటే Hh 


శ వె 


ఆంధ కాముందకము 


పుజ్యాహమంయతముల్‌ హొలుప్పు వహిందుట 
పాటలు నాటలుఇబబలు కందు 
సీతిబాధలులేక యింపొంది యుండుట 
సంత తోత్సాహముల్‌ సంఘటిలుట 
సారె జనులెల్ల విజయంజు గోరుటయుసు 
వాన లటుగల్లి ధూళిచే నూనకుంట 
(గ్రహము అనుకూలగతులను గాందుటయును 
గలుగుపాశెంబు విజయంటు(6 గను నటంట్తు ॥ ట్ర 


మెల్ల నితావుల( జల్ల గాడ్భులుగచ్లి 
సంతోషముల (జెందు జనులుగవ్లీ 
పషిజాతులమంచిపల్కులు వినంగట్ని 
చెల గుచునుండు మిత్రులునుగట్లి 
సందిమాగధశళుభవాక్యచాతురి గల్లి 
నల6గొనుశిఖల వహ్నుల(జెలంగి 
మదధారల నెసంగు మాతంగములుగట్లి 
సవలవట నక్క_కూ 6తలును గి 
యలర నెందు దివిని సంతరిక్షమునందు 
నవనితలమునందు నద్భుతముగ 
నురక పొడమునట్టి యుత్సాతములులేక 


వెలయమిపాకమునకు( గలుగుజయము ॥ 


ce 
er 


పాొాశేంబున కపశకునమె 
బాలంగా గలిగెనేని జయములు దెల(కొ 
మా శమున పంంచిశకునము 


జూలంగా 6 గల్లెనని ఉయముం గలునసన్‌ ౫ 100 


(« 
(ఏ 


Cll 


(1 


Son 


న్‌ 


411 


Ter 


Eon 


COC అటా MTC 

Bs rs ఇ క ms అననని 3 

ఆలకమకా ఎదునంటుచ2ల (6 డెరిరపంయంగనఅఆల౭యముకా || 
లాలా 

మునుమును) ముంచిశకునము 


అనుబుంగని విపులచి తుం తం మతం వలు. టా 


~~" 


సనసుచుం ఒలకందుదు ప్రాజ్ఞః అగజా రెంయకొ ॥ 


కనవ్పు దన ఎంద నీళ్ళను గట్టియలును 


ft], 


కురకయయుంట చుట్టముల్‌ రాకయుంచు 


3 


రలు బగలును లాచి కా ర వడంఠలుం 


ళ్‌ యో Cal ks Dom ry, Wr 
వితంయిలఅకు మృత్యు వగు దిని పిడుువవలయంు 11 


{ 


ఈరీతి దండు విడియుచు 

నాం శుభాశుభము లిచ్చుశరున పైతులం 

దారెజటుశగవలయు నృపతులు 

వై రులయళుభమాలు దెలియనవలయుజా వరుసకా 11 
ఉపాయ వికల్చ (ప్రకరణము 

ఛ్యతి యుద్యోగము సత్యం 

బతులితమతి దేవతాసహాయత గల 

వతి సపోపాయంబుల 

గతు లెఅుయగుచుం జొనుపవలయు గడిందిరిపుల్టు కా 11 


కక! 


వ 


19 


101 


10 


103 


106 


1 (1/1 ఆం|థ కామఘమందకము 


జాం 
rz] 


పం చతురింగబఅముకంకును 
టతిభందిగు పంగర్ర్రబలము భండారము సు 


ఇ తిమిందు6 గాన వీననె 


rt 


యతులిడగతి గెంంవవలయు నహితుల నెల్లకా ॥ lO 
స_ప్పవిధోపాయముం 


గా 
వ శ 


ప అతరోన నారుతానత 
ఎం చేలము మజశియు దండబును మాతో 


తం నింద్రజాలమనంయగా6 


గలిగిన యీయే దుపాయగతు లంకు బుయుర ॥ 108 
త అదియెట్లన్నసు దత్చంకారంబు (మందున ఏవరించెపి. 109 


సాం స్వరూవము 
షీ, మునుపుగా. (యమున మొక్క చెనర్వుట 
పెద్దలసుగుణముల్‌ సేరుకొనుట 
నారిసక్కర్మముల్‌ వరుసతో నెన్నుట 


తొలుతటి సంబంధములు దెలుప్పఐ 


శి 


తనమ, జుట్టఅీకంబు. దానే కల్పిం 
యిరువురయుసకార మన్నితెసుట 
యన్వోన్యగుణముల, నంవంద. వొగడుట 


యముందటిసలముల.( డా€ చెలుపుట 


చేజ మంచితదనమున (6 గల్పుకోల్యాట చాత 
మేను సీవాండ నని తను నిచ్చికొనుట 

యివియె సామ్మవ్రకారంబు లిటి చెల 

క డా 


అ 5 న త 
నఅుకగలవాజూ వెర్వుత నెణుయగ నలభయి |? HU 


సె! 


ca 11 


“in 


కoంn 


Son 


~y 


మా శాం 4, 


ఇ 


వె 
అలానే 


LOD న (కఠారముం 


} 


గపణముంగొనియాడి సంబందగణ ఇ. 
సల 
Wf 


ట్ర 


(దటివలంబు గనయి బలిం మీకు 
చ అటనుచును సామోక్రిం ఐలుకవలయిు 1 112 


అరసి బహుమాన మొనరించు నట్టైకరణే 

నాదరంబున( గను6గొనునట్టి సరణి 

నమృతకణములు చిలుకుచున్నట్లు నేర్చు 

కులుకుచుండ(ంగ నామంబు( బలుకవలయు 1 113 


సామంబుగ నిజ మాడుట 

(చుమం గొనియాడుటయును [బియ మాడుటయిం 

దా మజీ ప్రార్ధన సేయుట 

యీమార్లము మనుజపతుల డెణుంగగవనలంయుకా 1 t14 


నెమమునం గార్యసిద్దికి 

సామమె యొనరింప వలయు సకల మగవనెడకా 

నామమున. గార్య మగు నని 

ఢమంతులు సంతతంబు€ చెలిసెడుగతసిళా ॥ tis 


198 


చచి 11 


ఇ 
Gf శ] 


వ్‌ 
షూ 11 


“ud 


కం 


oul 


ఆం|ధ కావముందకము 
ఆఎతలలటుకములు మును సామ 
నిధి మచించి శుభ మొండి రిలకా 
(ere 
పఆంరిత మున సాము మొల్లక 


కందురాణజణకుమారు అవని గూలథదె జడుల. [1 {16 
సామనాచద్యులక. Ela 


ఆలనుని కొర్యము దలంగినవానిని 
గడునుపాయంబుదు చెడినవాని 
క్షయముచే వ్యయముచేం బయనంబుచేత 6 దా 
నెందు సంతావంబు6(6 జందువాని 
బకరంబులోపలం దాజిపోయినవాని 
మూర్జుని భయమున మునుగువాగని( 
బడుచువానిని ధర్మపరు(డై నవానిని 
నతివలయందు ముందై న వాని 


చెడుగువానిని నే _స్తంబుచేయువాని 

మంచిమతిగల్లువాని సాధించ వలయు 

మంచిమాటలచేత లాలించి యెల్ల 

వారి. దనవారిగాం జేయవలయు. బతికి ౫ 118 


పలుతెజంగుల కార్యములకు 

నిలతో సాధక ములైైన యిట్లియుపాయ 

మ్ములలో సామమె వేళలు 

దెలియుచు నొనరింపవలయు ధీమంతులకుకా ॥ 119 


దాన (ప్రకరణము. 120 


“iH 


క oil 


Sol 


“on 


చ పమా శ్వాసము 149 
PU 


అవికంజు జు నుధ్యమం బల్పుందబుగా ఛన 

మిచ్చినట్ల నె మళ్ళ నుచు చ్వుటియమను 
అగా హైలో దానియ్యకయె మున్నా 
న్న సమ్మతి(గని యలదుట 
తత మించినయటి వదారంబు 

యా అ ధ 

లింపు మీఅంగం దా నిచ్చుటయును 
నా నప్పు లిచ్చిన ధనములం దక్కగా 

నప్పణ బెట్లి తా నప్పగించు 

ల 


pul E 
C 


గ 


కిన్యులధనంబు6 గై కొన నడరెనేని 

యందులకు సమ్మతించి సహాయ 6డగపము 

రాటు లె దువిధంబుల ననయుదాన 

తా య 

రితు లెటుంగంగవలయును నృృసవరుందు ॥ 121 


మానాధుండు తోభముగల 

వానికా మతి పేడయెనవాని నెజబుంగుచుకా 
దానోపాయముచేతనె 

తా నంతయు వశుల(జేయ. దగు నెచ్చోటకా 1 122 


బానవగురుల డిం(ద్రునిచే 
దానంబున శాంతింజెందె ధర నటుగానకా 
చానముననె కలహాంబులు 


మానుపయగగావలయు బుద్దిమంతుల కెల్ల ౯ tt 123 


ఆనయాడువబిడ్డకును ద 

ప్పొనరించిన. జూచి కోప మొదవిసశు(కుకా 

మును వృషపర్వుండు దానం 

యమన మాన్నెం గాన నదియె ముఖ్యం బెందుకా ॥ 124 


200 


wer! 


tu 
GO 


Jnr 


tl 


అ ౨|| 


ఆంధ్ర కాముందికము 


వ లహాము మాన్నెడుకొ అరై 

బవియున కివలయు. త్ర ఈ బలల. చుం గా 
(2A 

నలయచి ర్యోధను( డీయక 

చ అమున గబులమెల ల్లి ౬గూల్చి సముంయ (దె Ste 4! 


జనవరి దానోపాయినము 
మమునుగా సామంబు భెదమును గావింహం 
ఆను దానమువేతను ముం 


టా ఆద త యమికా 1 


క 
లి 


తృణముపోలె వీపి నెనయగనిసామంజు 
గార్యసిద్దిచేయంగాన క అ ఇ 
నీవి చూబండేని యలాలు దనే న 
aap య 
చి తమంచిమూట ఒ తఉతగనుం ॥ 
SDI, 2) PR 


భేదోపాయ(ప్రకరణము. 


అనురాగంబును నెయ్యం 

బును జెటుచుట చాలం౭గినుకం బుట్రించు a 

కెన చూపి తల(క చేయుట 

యన భేదము మూండుదెజంగులై చంంటొందుకా 1} 


= భేదోపాయ[పయోగము. 


కం॥ 


వ 901} 


తనువాని కముకొనుగతి. 

దననేర్పులు చే చాల మెజుసి తా బాత చర్యం 
దనరుచు నరి భేదింపం 

జను జల్ల నయైన నీళ్ళు శె లముందోలెకా | 


తమవారు శత్రుచే ఛే 

దము నొందక యుండ. జేసి తా శఇ(తుల ఇ 
దము. జెందం కేయవలయుకా 

సమకొని తమపక్షమునకు శాంతి ఘటిల్లకా 1 


1-0 


సప 
au) 
ఖా. 


12 
130 


idl 


కం] 


ఖే 


కం. 


సో 


on 


పుం 


క్‌ పవమాశ్వాసమం 201 


౬ ఒ అరు చాప్‌ 0: 
5 ననాచయుం పవ ఉల. ఆలా 
ల ఎ రాలా షా తలో అ త జ త ల చ ఈ ధా 
wu cw | ౬ Cu ఆలే Are జల టో ఓ మలంలో Cori క ఇ 
శూ 


Cl 
మన్ను. 
re be జ ere ళా సోలో ఏ Me) bh 


త ల అన 
బ్‌ వా కత ను అ యు క అ ల ల క ల. గ స | i33 


గ ముటురలలుుం. బోడ 


Dl WORM మలము రాక ot coset isl 


లో అనీ 


అనచ ముని దాయాది యు6 
చనశ[తునిద నవరియును ప సాల. ల 
విసి ఇదింసకా వలయును 


ఇ ఉర అట్‌ లాం అక దీ జ ద 
చదనయందుసను ఇద చెండు వతనగ_లకయుండకా 11 130 


చనపున మించి శ తకుబఎడ 6జెం6గ6గ్‌ మయ క ర జ మ... 
బో అన ఇ ఇ లు జ 
పినంజను ఇదముంబజిచి సపెలయెంిసంంం చెలియంగ నెప్మా "సో 


జనసం(యడును దురనుం డగఎ అ జనుండె సను బూనుకారూములి 
త్తం లా asl Cas wr 


(arms 
చనరంలగ౧ంజేయు రను డు దా ఛనకాంకీలు హాయ నిర్వురజా॥ 
“శన 

జనవిఖు6డప్పు శతించుక యొంఎంగుచు నాశలు చాలు జూప్పచుజూ 
దనర6గ నిందు నందును ఘనంబుగ జీతము(6 జెండువారిచ 
ననువున(జొచ్చినరత(గుర తప భద్యుల నెల భదముం 

అ వూ ష్‌ మ Fay 
గన నొనరింసంగావలయు( గాలము దనము. దా యుంగధమకో 
£7 





2Uu2 ఆంధ తఈముందకము 


గ్‌ 
ష్ష్‌ 


Sy. 2; ల వో లా అన్ను చే ద ఇ 
ఫడాలన చెఅంగుల ఇద్యులెట్టివా రన్నను ఎని చచి ౨౨౦౬ఎలం 


Peal 
* 
fl 


సరె అహుతంతరంు నవమూనరటర  ఇరదిన.. తంత మూసు కను 


పీ 
౨ఎఅపింపంబడిన ఖవీకుందును.  గోపింపంబడిన కృద్తుండును, 


నవంబరగు దుంచుదుదు. తత్సికారంచు (గదమంటుగు వినరించెద 


11 ఎ౨మువంల6టెట్టంప నుం సవం దంతాల 
ముగఖలంగ( బేదమై నొగులువా 6౫కు 
సతర తవెజటుపంగా [బడిన థర్కుంబును 
గామంంటు నర్హంబు గలుగబందాయదుం 
వెంవటి రొక్ళ్క_ంబు గలిగినవా (డును 
నధికథో నము (గోరునట్టి మాయు 
కును నసెందయగ లుబవర్చచె చనదుదు 
టా యా 
రిటివారల మార మెల నెజణింగి 
రె ౧ దా 
గ యర్లములయందు ముగులంగ నాళ 6గొట్బి 
పుజశియు నందుకు దగినట్ట మాట లాడి 
వేద మొందించవలయును బెంప్పం జూపి 


నితిమార్షం బెజింగినన్నవవరుండు ॥ 140 
వ॥ అభిమాని (పకారంబు. tt 


సి; కలహంబుకై € గాంక్ష గలిగియుండెడువా (ఓ 
సాహాసవృంత్తి నెనంగువా[డు 
ఛనముచే€ గులముడే౭ దనకు నీడై నవా. 
డెంచ వేండంచు గర్విందువాండు 
పూజార్తుడై యుండి పూజనొంఏిని వాయు 
న్‌ టిమాపైన తెడయువా (డు 
పెరిగానివానితో సొట్‌చేసినల గోస 


కుంరది సెమర్థు(డై సట్టివాయ 


£14 


[| 


Cal 
el 


శే 


ణ్‌ 
4 11] 


ల ల్‌ నో 
ఆ వఅదరానాంనసము WATE: 


ఎతిమార్ష్లం క్ష 0 గనిననృవవరుండు ft 117 
ఖ్‌ 

Ct 

REST eels De 142 
"భో 

కతిత్‌ోడ( గొహపించి వగంబె 


కతిచతం గోపింసంబడియుండువా6 డెందు 
నతనిదాయాడి యెనటివా 6ఉం 
ద ర 

తా ఎరములు సేసి తలకుచుండెడివా(డు 

గడున్న (పియమాడ( లుతిసదవా ల 
చెలిడెయంగాయబడి వెల జెందినవా(డు 

గ౭ుతింవ భిడవరం బట౦(డ్రవ 

a 

ర ద జతి అవే ల ల శ 
బిరెమార్గంబు లతింగి వితెకి యణగుచుిు 
మవమజశతియు నందుకు. దగినట్టిమాట లాడి 
శద మందించవలయును బెంపు6 జూపి 
ఎతిమార్గం జెణశింగ౧ననృపవరుండు i 144 


డ్రుద్దవర్ల (పకారము. 145 
(\ 


ఇయ్యంగ (దగు నర మియ్యక యంత యు 
గాలంబు గడప6గా6 గడ(ంయగునత (డద. 

నవవమాన మొందిన యభిమాని యగువా (ఉం 
లేనినిందలకు లోనై నవాండుం 


HH ఆం నన అ ల కయ 


m0 


Fé 


ish జనుచలో నెంనగా( (గుచదవెది హరతు 
ద గ్గ 

రిట్లివారి3 గపంబు లెచ్చ6జసి 

ఇద మొందిందవలయును బెంప్పు€ల జూపి 


సిత్రిమారం బెణీంగెనణ్భృఎవరుంద 7 1106 
PN 


Sy ఆదాయముుకురే_ పు్రవహోరమా చ6గా 
గలిపిండు నని తాం సీఎవ6€ బంచి 
యోడించిననుి గోవ మొందియుండెడు వాలడు 
మ చ య యద్దపాటుచెంది 
పంననులో నెంఠరయు.( గనిసియుం డెడువాలయ 
పనిగల్లి యరికట్ట.బడినవా (౫ 
హా (భార్యాధనముల6గోల్పడ్డవాడును నాతి 
వోషంబుచే. గడుదుఃఖితు(డును) 
గ ఒనుధలో నెంచంగా6 (ద్టవర్ష మిగుబు 
రిట్టవారల( గోవంబు లెచ్చ జెసి 
అద మొనరించ6గాందగఏ(6 బెంప్ప6 జూపి 
ఏతిమార్షం బెజింగిననృసవరుంతడు ri 147 
ఉ॥ ఈవరుశజ- విరోధియెశ సంతయు భేదముజెంద జేసి తా 
నావలవచ్చువారలకు నప్పుడ కోరిన వెల్లనిచ్చి సెం 
ావనసయ౧గా వలయు మన్ననతోం దనయట్లినారల జా 
ఉరావరుం డెందు వేచమున. బొందక యుండ నొనర్పంగాంచగుకా 


స ) 


Son 


కం 


జ్‌ 
S301 


ఇచ్చుట యాకోయ చూప్పట 
నుచ్చె3 మాటాడుట యును మున్నుందుటయు కా 
తాచ్చినభయంటబు చూపుడు 


ఎన్చలం ఇఅఇదంబుసయమునమలు జగోతికా ! 


మునువేచదము(6 డొరయి 


0 
Et 
క్ట 


ఎసయరిణ న్వంఎయిముంద ఎండ మొనర్చకా 
చల 5 

దిను దాశ ఎఒఅఖుసదుండును 

ఘనముగ సుందిపురుప్ప దినినకట్ర్రయ హంజా?! 

ఐలవంతులతో.(6 గలహం 

బలవడ దేదమున గెలువ ననవ6 జండామ 

రుల ధేదపజది దివిజులు 

గలుపర దానవుల నెల్ల &తి సుతియింసనకా ॥ 

దండోసాయ (పకరణము, 

ఆఅలమట6దెట్టుట చంపుట 

కలిగినధన మెల్ల నొడిచి డై కొనుటయు గా 

నిల దండము మూడు దెజం 

గుల వెలయు నటండ్రు నీతికోవిదు లెల్హ౯- ॥ 


149° 


13/0 


ఆందు వవదూపంబణగు దండం (ప్రకాశంయి సకుడౌశి బన 


రండు చెఅంగులై యుందు నది యెట్ల న్నను. 
జగతిని జారులు చోరులు 

నగువారిని దనకు కళత్రులగువారి మదిం 

దగ నెజణీంగి తాం (బకౌశం 


బగ దించ మొనర్చ( చెల్లు గుఠిపతి కెందుజా 1 


స 


శె 
న! 
పత్తా. 
శ 


సె 
RON 


"on 


కం1॥1 


కంn 


ఆంధ కామందకము 


జనుల వణపించు నడసిజా 
రకస లం దాధించునట్టచనవరి OE 
దను మించు ఏ శశ్రుంగూల్పంగ 
చనరుం దిగ స(వకాశ గదండముచేతకా | 156 
విసము గలిపిన గండంబు ఠరొస6గిల్రైన6 
దగినమారణక  ర్చామం౦(త్రముల్య_ న 
విసముచేవైన నాయుధవితతివై న 


నాజ్ఞ సెయింప(దగు రహాస్యంబుగా (గ i 157 


ధరసయి స్యకాశ మగుదండమునకా వధియింసయోయ్యు బౌ 
నరులను పేక్తై న మళణిగా న్యాయము ౫ ౦వ "సతు మ్య పేక్షయం 
దరయ6(6గందొా నె కక్టుయుట నప్పుడే వపా యక గహూఢవ్బ త్‌ 
బరగ నొనర్చంగాందగు నృపాలశివామణి సనితిపెంపునకా ॥ 158 
జమ్ముడును డోలి మించి తనచక్క_టి కేరికి. జేరరాక ని 
త్యముదనయాజ్ఞ కరు లగునట్టిజనంబుల నాజ్ఞ బయ (గా 
నమరు నుపేకసేయునెడ లెదు నెజుంగనివాండు చోర థా 
రమణవరేణ్యుండుండ6దగు రాజితన్‌తివిచారచాతురికా ॥ 159 


ఇల జాతిమా(తులగు వి 

ప్రులయెడలకా ధర్మబుద్ది పొసంగినకడజా 

తుల (యెడ వధంబు దండము 

కలిగింపక ములొనర్పంగా. దగు ఐబతికికా- (1 10 


యమతనయు (డు బలెం బతి చే 

శము6 గాలంబును సహాయనతఆసద యుత్సా 

హాము “(గల్లి దండమున నన 

యము రిపుబల మెల్ల గూల్చు) టర్హ్హము ధ్యాత్రికా | tbl 


అరమ. అంకంకా లా నాకో రా ాకి అటలనం జల్ల. బతు ము 
లు we నుల arm rt వను. జాతం 


bis ww us Y టా 


Sot 


షె 
ou Fl 


Son 


శం! 


వ 


వముంతలనాయల శ శేయు 
చంద భృగురాము (€ డొకంయడ తునమిునగతి భూ 
ses se aD గలిగినశత్రుల 


ఏఎండిగ గెలటవంగవలయు ధరణీపతికికా ॥ 162 
వుజి యందును సామడానంబులచేవను, డాగదేచదంయలడేతను 
చెద చండంబులడేత సాధనం (కషంందంగ వవతింలెచి [63 
నరుపున నార్యులై తగు 

వా రవమాసమున దై వవశమున( చనతో 

(దూరముగ నెడసినను న 

వ్యారిని నామమున తను కళకు అపరా సని) i Gt 
అట్టియార్యు లెట్టివారనిన. 65 
కులనీల సత్యళెచం 

బులు దానము దయయు ధర్మముసు మేరెణు(గకా 

= (తలపున లోభం బనునవి 

గలవారలె జగతి) నార్యగణము నుతింపకా 1! 66 
తనయసుజులు తనతనుజులు 

తనబంధులు భేదమొంది తను నెడసినచో 

టను సామదాన (ముల సా 

ధన ముదితిం బట్టి యా_ప్పతము లెన్వరికన్‌) ॥ 187 


తనయాజ్ఞగతియంత తయుం గనుంగొని తకమతోన. దామెలంగుచు 
భేదంబును జెందిన దుష్టులగు * (ఏరు సామాసాఘ్యలు గాన 
దండంబునన సాధింపనగు,) 168 


ద జల నాతల మంికీగీజ్‌ 


ae rte irr! Dh TT Trt 


శస కాలాల డాటా మడా. కాక... వాడా రాయల యాజ తరాలు గాలా పారాన యాని 


(ఎ) జి ఎ) ౩( ఎ) శీ( nn) 


208 


Sci! 


te. OH 


Wa 
cell 


స్రీ! 


గ) 


ఆం|ధ కామందకము 
చేిడాపతులసు ముది (గగ అ 
మూనషలను చనదుసగిమమనుమాసవులంం 


a పధి ల్‌ జ్య ON సే అం 
అ bw lt IT 16481 శకమియును 
oo 


దానమునక్ణం జేెదమునణ ధరణీశు( డిలడ్‌ 11 169 
శంక బుట్ట జేసి తిరుగంబజడియసుండుకులంఒజవారి చెం 


oy 


ఆల గడినుందురాజుల వనంబుల ర్య త TEENS 
లో జవ Cad ల్‌ 

జెంంపున దండవై ఖరిని) చిక్క_గ జేయగ నొవుణరుప్పుళ 

బంయంగ నన్యులం దగనుపాయముదడేం జను వట్టుపె 


ణ్‌ 
సతో 
చ్చ 


| 


5 గలం 3 


పకారంబులు (గమంబున కీహరిఠణచెద; {Ti 


దది చతురుపూాయస్వరూపంబగు నింక మాయో హపేఇం 


(ce 


రా యా (పక శారి 


ఆనులు కంబములలోనను దేవత్యాపతి 


మలలోపలను జొచ్చి మెలంగుటయును 
గాంతాదిరూపముల్‌ గ కొసుటయు రాత్రు 
అందు(జీంఠిటుల ముహోద్చుతముగ. 
గొరవిదయ్యముల జాగున మించుటయును భే 
తాఘని చందంబుడాల్బుటయును 
బులుల నక్కల యెలుగుల రూప మొందుట 
యివి మనుజులమాయ తెంచి చూడం. 
గామురూపంబు(6బూను టింగలము నంప 
కోలలును రాళ్ళు నీళ్ళను గురియుటయును 
గాలి గట్టును మొనిలు చీకట్లు గలుగ 
జేయుచుండుట దేవతామాయ యగును ॥ [72 





ననన లంకా ల క అందాక. 


ok ' ] 


గి 
iit 


కా 
త్న 
sift 


షె 
ఒలు UU 


స 1 


HH 


స్‌ వమా శాషసము 


PR 
పడంయంఉరూపున మును సహ్యాబలుని 6 జం మె 
మహిని భీముండు మానవమాయడేత 
నలుడు (ప్రచ్చన్న రూపుడై కొలిచె దేవ 
మాయం౭యగ కొని బుతుపరమనుజవిభుని ॥ 
చు (వ్వ) 
ఆవని నన్యాయమును జోరువ్యసనములుసు 
నడదుచుండ6 (బవ రి ంచు నటివాని 
2 టె 
నరసి మాన్సక యుండిన నగు నుపేక్ష 
యిదియు మూఈడు దెఅంగులై యిటుల వెలయు ౫ 


కామాంఘం.డై ముందు గానక గర్వించి 
(దౌపది_పై కాంక్ష దనరుసింహా 
బఎిని భీముడు రేయి పట్టి వధింపుచో 
విరటు6 డుపేకించి విడుచుటయును 
మునుపు హిడింబు( దా మోహించి భీముని 
వదియించి యతని పై వాంఛంజేసె 
తనతోడంబుట్టిన దనుజు హిడింబుని 
నురక యుపేకించి యుండుటయును 
ననగ నిగతి నన్యాయ్యమైన యెడణ 
న్యసనములయెడ జగడంబు వచ్చు నెడల 
నగు నుపేకింప6 దనవారినై న నెందు 
సితిమార్గం బెటిగిననృపవరుండు 1 
ఇం[ద్రజాల ప్రకారము 
ఘనముగా మాయచే గట్టులు చింకట్లు 
బెనువాన లఅగ్నింగబ్బించుటయును 
దవ్వుల నున్నతధ్యజములు గలిగిన 


సేనల గనడ( జేయుటయును 
27. A 


209 


114 


175 


వ 


int 


ము. 
ill 


ఇల్‌ 
J Ol 


ఆంధ కోౌమందక మూ 


మునవయు మొండెముల్‌ దుండంబులై పడి 
సాదిగిన మూకల జూపుటయును 

నేర సము(దంబటు అటుముందు కె వడి. 

యైనా 
బెలు(6గా వెలీ 6 గల్పించుటయును 
గా రా 

నన6గంగల యింద్రజాలంబు లద్భుతముగ 

వె దిరాజులు భయ మందవలసి నేర్పు. 

మా 

దనర నొనదింవవలయు నుడారలీల 

సతిమార్షం బెజీంగిననపవవరుండు 11 [10 


చ వమాయా విలాసంబు దడవు నీలుడు 

నింద్రజాల విలాసంబు లెల్ల నప్పుడె 

గానుపించును నామీద గాసరాక 

పోవు నివి దెలియందగు భూమివిభ (డు ॥ 177 


నీతివిధిక్ఞ (డైన ధరణీపతి యూగతి సీయుపాయముల్‌ 
చాతురితోడ శ్యత్రువులవై న్యమునందును గాత్మనై న్యమం 
దాతతరీతి. జేయందగు నాగతిగాక యుపాయశూన్యు (డై 
యేతతి నూరకున్నయెడ నెందును నంధభు(డనంగం జేడ్పడుకా॥ 


అనలముతోన నుండి తనరారుసువర్ష ము బట్టుకారునం 
గొని విగంబటినందునకు గొబ్బుస జొరర చిక్కు. మాడ్కి స్టో 
ban 
తునీయెడ నున్న సంపదియు రూడిమెయిందగు వి్యయుపోయవ 
_రనమునంబూనిభూవిభు(డు దా బిగబట్టిన ంజిక్కు. (గక్కు_నన్‌ ॥ 


(శ్రీరఘురామపాదసరసీరుహభ క్తి నియు కృమానసో 
దారధరాధురావహానదకిణ దక్షిణబాహుందండవి 

సారయశ స్పరోవరలసన్న వసీరజకోరకాకృతి 
స్పారనరోజజాండనయచారవిచకణ భ్యద్రలకణా ॥ 0 ( 


కం మమతహరళణార్ల యాత్రా 


కేోటరం॥ పటువాపతిాభరళకాభరకా 
చఅటువాకృణన జనతాభినుతా 
ఇ కు 
ఘటితాంచితలకణలక్యు రసో 


తటి మాకురత శాక రకకాదరకకా ॥ 


లో అ వై న్న en జ క్ని 
గద్యము ప ఇదె శీవమున్చదనగోపాల వరన ఎంకుకు ఆందంగా 


యా 
దారద్వాజనగో(త జఆక్క_రాజ క్‌ 


విధేయ శ్రీరామ 
డ్రణతీతంజై న కామంచక నీతిశాస్ర్రంబను మ 
యాశత్రాభియో_్రడదిర్శన(ప్రకారంబునుస్క_ంఢాడారినివేశని 
కై నంబున్లు. సహోపాయ మకల్వాంబుసున్నది స 


గ్ల 


a 
PE.) 


వాం nT యది 
యబజ్ఞనామాడ్యవపుో క్‌ 


ర 
wee Cl 


211 


181 


కు 
చే 


కృష్ణభ_క్తివై భవదాగధేయ కేంకటనాముచేయ 


హాప్రబంథయం.ఎనవండు 


వ్‌ 
mer 


ఆంధ్ర కొమురం త క తీ 





అష్ట్రమాశ్వాసము 
కం॥ (శ్రిశ్రఈమందిర రఘుపతి 
విశుతగుణవినుతిచతుర విమలరుచియళో 
మిశ్రితలోక సుధీనిక 
రా|(శయ కొండా జువెంకటా(ద్రినరేంద్రా [8 


వ॥ అవవరింపుము. 
ఎహపపరము 
ఆ॥వె॥ సామధానచేదసరణులు శా(త్రవ 
నరులయడల నడపవభయు వరుస 
నందు జక్కంగానియపుడు దండోపాయ 
కి జూపవలయు జనవిభుండు ॥ 


సం॥ తనకు (బసన్న భావదునం దారకలుం (గహాముర్‌ వరింపుచో 
వినయముతోడ దేవతల విప్రుల. బూజలుసేస సంఠసం 
బెనయ6గ నాఖు చందముల నెన్నీ కకెక్కు_బలంబులం (గమం 
బున నడపింపుచుకా గదలి పో(దగు భూపతి శతుమీ(డటన్‌ ॥ 
షడ్విధబల (ప్రకారము 
స్ప కె జీతమగు మూో6ంకళం టను గల్మిలె 
ములకు లోనగుప్రాంతమూంక మేలు 
కూటంబుకందు నెక్కు_డు స్వామివశమైన 
జీతంబు. జెందు కె జీతగాండ్రు 


గాదె 


tt 


అష్టమా శ్వాసము 213 
చం 


ముంమై తన మేలగు6 దనసీమ 
సమసుఖం బొందు కూటములమూ.క 
ఏ న్యముకం కె మి(త్రనసె న్యము మంచి 
దెకార్రమతి నెయ్య మొనయుకతన 


క 


కరు 


మిగుల జెడుగు లగుచు మెలంగి నిల్క_డలేని 
యడవిమూ(కకంటి నరయ మేలు 
కలతునిన్య మిట్టచందంబు బలముల 


తూగో 


తారత మ్య మెఅు౭గం దగు విభుండు ॥ ల 


ఆది యెట్లనినను కంతి అము హు సైత సత్మా_రంబులు చెందుట, 
యతనియం దనురాగంబు గలిగియుండుట, సహాలాపంబులు 
గలిగి వ_ర్హ్డించుట, బహుకాలంబుననుండి యతనితోడంగూడి 
కలిమిలేములకు నుఖదుఃఖంబులకు -లోనై నవారగుటం జేసి 
ప్రా(తవారలు కె జీతంబుమూ(కలకంటెను మేలు. ఆసన్న 
వదర్తులై యుండుచు( కెప్పినపని జెప్పినట్ల నేయుచుండుకతనను 
తమ జీవనంబులు భూవిభునియధీనంబులగుటం జేసి కై జీతంపు 
మూక కూటపుమూ(క కంచెనుమేలు. సమంబుగా సంతోష 
రోషంబులం జెందుట విభునకు నుఖంబుగలిగినం దామును 
సుఖవృ_త్తింజెందుట, యతనిదేశంబుననే నిచ్చలు మెలంగుటం 
జేసి కూటపుమూ (కలు మి(త్రబలంబుకంచెనుమేలు. సమంబుగా 
'దేశకాలంబుల నొన6గూడి వర్ప్సించుట, యిరువురు నేకప్రయో 
జనంబున నాస_క్తిమెలంగుట, పరస్పర న్నేహంబు గలుగుటం 
జేసి శ|తుబలంబుకంచి మిత్రబలంబు మేలు. స్వథావంబున 
ధర్య్మపరులై పరధనంబులయం దె లోభంబుగలవా రై దుర్తనులై 
మాటపట్టుంద ప్పెడివారలై న యడవిమూ(కలకలం మెను దను 
గొబ్బు శతుబలంబులె మే లిదియునుం గాక. గ 


Art 


సీ] 


గ 


ఆం(ధ కామందకము 


ఆరిబంంబులం మణి యాటవికులు విభు 
Ceca ny మెప్పుడు జెలుతు మంచు 
సదను గోరుకయుండునట్టివారగుటను 
దండయా(తలు గల్లుత టీని దెలిసి 
వనవెంట. వీరి వ్‌ ఫోవంగా దగు 
నటుల6గాకున్న రాజ్యంబు నెల్ల 
జెలుపుచుండుదు రందుచే శతువులకును 
జయము నిశ్చయ మెట్టి సరవినై న 
నదియు(గాకున్నచో భేదమైనం గలుగు 
గావునను దండయా(తలు గదలు నప్పుడు 
వారివెంటనె తొడుకపోవలయు నెందు 
దండ యా త్రావిధిజ్ఞు (డె థధరణివిభు(డు ॥ 


we 
| 


ఇట్ట షడ్విధబలంబుల చందంబు లెజింగి దందు గదలునప్పుదు 
విభుండు దనవెంటనేతోడుకపోవువిధం బెట్ల నినన వత్ప్చంకారంబు 


(గమంబున వివరించెద. 


వ్యయమును దడవును క్ష్షయమును గలయా (త్ర 
తనమూలబలముతో. జనగవలయు. 
దడవును నాశంబు6 దగులనియడది యైన. 
గై జీతములతోడ6 గదలవలయు 
నరిమూ(క కడుగొంచెమె తడ వందని 
యెడ( గూటములతోడ నె_త్తవలయు( 
దనకులోనై ఫలం బౌనగూర్చుమిత్రుతో 
మకార్యములయందె చనంగవలయు 


దుర్గములచెంత ( గంటకాదులకు నెదుర 
శ తుబలములు మున్ను గా( జనగవలయు 


గి 


న్ని 
111 


మః 


అష మా శ్వాసము 
యట 
చనరులదూముల. జొచ్చుచో నడవులందు 
గాటవిక సేనతో. జన నర మం|(డు ॥ 
అరే 

(పాంతమూ.ంకలకు. 
కశ క యనుర_క్రి గలిగిన (వాంతమూ, 

తఅం౭జెంది శ| తుండు బలిసి యున్న. 
నవతనుకె సమబలంబె యుండునటుగా 

చు ళా 
క్షయము వ్యయంబును జాల నోర్వు 
¢ 

(వాంతమూ(కల6గూడి పెన తంగా. దగు 

గడుదూరమగుం ద్రోవగలదియెన 

య 

దడపువపెడు నటిదండె నం దనవేత 

లా రు ౧... 

బహుంమాన మొందినవాంతమూ6ర 
లీలల గడలజంది యాజికి నిలుచుయాన 
(ప్రాంతమూ (కలె ఘనమైనబలముతోడ 
వై రిమిందట దండె_త్తవలయు నెందు 
దిండయా త్రావిధిజ్ఞా దౌ ధరణివిభ(6డు 1 


తడవు వ్యుడునట్టి దండై న మిగులంగ 
దండంగల్లినయట్టిదండునందు 
బలములు బహువిధంబుల నుండు కతమున 
వ్యయము క్షయం టోర్వనట్టి కతన 
గమన(ప్రయాసము గల్లినకత మున 
దన(పాంతమూ కలు దక్క నితర 
బలములయం దెల్ల6 గలుగును భేదంబు 
అటుగాన నిట్టిచో నన్యమెన 


బలము నమ్మక నమ్మిక గలిగి కలిసి 


బలిసి వర్తించు ప్రాంతమూ(కలనె కూడి 


aw 
prem, 
wt 


yy 


5 
sol 


An 


ఆంధ్ర కామందకము 


వై రిమీ(దట దండె _త్తవలయు నెందు 
దండయా (త్రావిధిజ్ఞు డౌ ధరణివిభుండు ॥ 12 


కదనంబులకు నోర్చుకై జీతమగుమూ(క 
ఘనముగా దనకును గలిగెనేని 

తనప్రాంత మూ6క అతెంతయు.6 గొంచెమై బల్వి 
కొనంగూడంగా లేక యుండెనేని 

పగతు మూలబలంబు మిగులంగ. గొంచెబు 
చేవయు బలిమియు.6 జెందరేని 

యతనిచే( గె జీత మందెడి మూ(కయు 
నల్బము యనురాగ మందెనేని 


చాల గట్బ్టయు నని సేయ. జాలదేని 
యపుడు కె జీతమొందు నె న్యంబుంగూడి 
(san (a 
వెరి మీదట దండె తవలయు సెందు 
(sn Mn 3) 
దండయా త్రా విధిజ్ఞు.డ ధరణివిభుడు 11 le 


రడుందడవందక కనుపట్టు దండై న 
నరయ దూరముగాని యట్టదై న 
నెవ్వేశ నమ్మిక నెనసి చేకూడుచు( 
దనమూ(క భేదంబు. గనకయున్న 
నసమర్థభావంబు నందుచు నరిరాజు 
దన కెందు లోకువై దనరియున్న 
నపయాసమున మంత్రాజులచే గెల్పు 
దనకు€౬ గబ్లెడు లిలం దనరియున్న 


క్షయము వ్యయమును మిగులంగం గలుగదేని 
యపుడు కె జీతమైన నై న్యంబుతోడ 


ర 


gu 


in 


కదు నదికంబుగా6€ గలిగిన యదియెన (6 
వనవెంట.6 దొడుకపో నొనరెనేని 
తెలంగుచు బడలికల్‌ చెందని యదియన 
బహాుముఖంబులుగాక పరగియున్న 
రువదండై న చేకొద్దియై కార్య 
ఒ_[పయాసంబున నగుచునున్న 
శ(తుండు కెంచెపునసై న్యంబుతో నున్న 
డేమరుపాటున నెసంగియున్న 


షీ 


నెట్టిచోటున మోసంబు నెనయకుండు 

జాడ6 గూటపు మూ(కలతోడ గూడి 

వెరిమయూ(కల దండె_్త వలయు నెందు 

దండయా త్రావిధిజ్ఞా ఒడ" ధరణివిభు6డు ॥ 

మి(తిసై న్యమునకు 

తనమి(త్ర-నె న్యంబు ఘనమైనయదియెన 
ననికి€ దెచ్చుటకు 6 దా నర్హ్హ్మమైన (6 

దడవుగాకుండెడి దండై నమా్యత్రంబు 
వలననే దాడియు(6 గలహాములును 

దఅచుగా గలుగక తనకు జేకూడిన 
కార్యంబు సమమైన. గలుగు ఫలము 

మిత్రునధీనమై మెఅసి చేరెడిదై న 
నరిసీము చెణీ పెడు నట్టి దై నం 

28 


న! 1 


16 


17 


218 


An 


కం! 


ఆం(ధ కానుందకము 


బగఅదేడను గానుకల్‌ పట్టి మగుడు 
నటిదె నను మి[తనై న్యంబు. గూడి 
ర ౬ 
వె రిమీ ౧దచట దండె త్తవలయు నెందు 
దండయా తావిధిజ్ఞు డౌ థయరణీవిభ (డు ॥ 10 


కుక్క (కొవ్వును బంది[కొవ్వు. గేోరడు బోయ 
వెసంగుక్కా. బందిపై విడిచినట్లు 

తనుంగొల్వవన్చు శా(తవులని న్యంబుల( 
బగవారిమె 6 టోర6 బంపవలయు 

నవిగాక వారు బాహ్యాంబె న కోపంబు 
"నేసినచో( దనచేరువలనె 

నిలుప6గా(6 దగు జెంత నిలిచిన నాంతర 
కోపంబు బుట్టింప గుట్టు దెలిసి 

యపుడు గనుమలలోపల నడవులందు 

గలుగునల కంటకాదుల గదుమం బనిచి 

వారిచేతనె నొప్పించవలయు నెందు 

దండయా (త్రావిధిజ్ఞు డౌ ధరణివిభు(డు ॥ 19 


కనుమల గంటకతతులం 

బనివడి శోధించునపుడు బరసీమలకుం 

జనునప్పు శడవిమూ కను 

దనసేనకు మునుపె పనుప6 దగు జనపతికికా ॥ 20 


ఇట్లు చెప్పిన షడ్విధబలంబులును రధగజతురగ పదాతులతోడం 
గూడ 6 (బ త్యేకంబులుగా 6 జతురంగబలంబు బగుచునుండు. 
కలసన్నాహంబుల నిదియ  కోశమంత్రంబులతోడంగూడి 
షడంగంబు అనం బరగుచునుండు, నిట్టిబలంబుఅ చందంబు 


“ol 


ఖా 
wl 


ళ్‌ 

ఖై 
157 
మా 


Au 


అషవమాశ్వాసము 319 
(వ 


అన్నియు మనంబున నిశ్చాయింపుదు వె రియోథ-_తి-ం 

(ఉదా 
ఎ్రతిదహ్యూహంబుల గల్సిందు విజిగమవై నరాజా Sole we Re 
గదఅందగకు నందు 2] 
బలముల నేనావపతియును 
జలు వలరగం జేయుపనులు చేయని పనులం 
చెలియం దగు వారలకుం 


గల ణా తారిటత చెయింయగయగాం దను బతివెజు- 1 32 
చళవాయికి 23 
తత పానము 


కులజు(డై తనసేమ నెళవరియై తగి 
మం(తిసమ్మతు(డునై_ మంత్ర మెజళ్‌6గ౧ 
దండనీతి యొకింత. దప్పక యుండంగ 6 
జదివి పయోగించుచంద మెజీ(గి 
నిజము స తము నోర్పు నిలకడయును గ 
అమలు ft 
మాధుర్యగుణ గణమహిామ( జెంది, 
తనరు[పథావ ముత్పాహసంపద గల్లి 
౧ 
తనుగొల్బువారి కాధార మగుచు 
నెందు నధికుల మితుల పొందు6 గల్లి 
చాల దాయాదులును బంభుజనులు గల్లి 
యన్ని వ్యవహారములు నేర్చి యెన్న (గలుగు 
ఘనుని దళశవాయిగా(6 చేయ6 జనును బతి3 ॥ 21 


రాజ్యాంగములకు బురంబువారలకును 
సమ్మతుండై మించి చాల. జదివి 

కారణంబులు లేని కలహంబులకు.6 బోక 
కలగక శుభకర్మకలితు(. డగుచు 


న్ని 
Re 


న్‌ 
ఓం |! 


MH 


ఆం(ధ కాముందకము 


సందును యూనంబు.( జెందక శూరుడై 
వ్యాయల( టబటొరయక త్యాగియగుచు 
కడుముంచిమని 6(బూన6౬ గలిగి కాల మెజీింగె 


సనణజను అలలను జాల మెచ్చు 
es ౧ 


విక్రమముదేత నెంతయు వినుతికెక్కి 

బడలికల గెల్చి తేరుల భ(దకరుల 

నశ్వముల నెక్క్కునేర్పుల నలది మించు 

ఘనుని దశవాయిగా( జేయ. జనును బతికి ॥ నగ 


మలయుదములందు మతికె దువులంచేయు 
చోట ఎ 
జగడంబులందును జడుపు లేక 
కడువేగడా టి పె (బడెడు వంక లెతింగి 
బవరంపునేల రేర్పలుప సెర్చి 
సింహావిక్రమమున( జెల౭గి యాలస్యంపు( 
బనివాండు6ంగాక కోపంబు6గలిగి 
జాడ్యంబు నొందక చాల నుద్దతి లేక 


యెపుడు జనాంతరం బెజు6గ నేర్చి 


కరితురగరధచ యముల, లై దువులను 

గలుగు లక్షణములు లెస్సగా నెజీంగి 

చక్కదనమున (6 జెలువొందు చతురుండ్రైన 

ఘనుని దశవాయిగా(6 చేయ. జనును బతికి ॥ PAE 


మే లెజుంగంగ నేర్చి చాలంగ దయంగల్లి 
నేర్పరులను గూడి నేర్చు. జెంది 

జోదులు ధరియించు జోక లెల్ల నెజింగి 
యన్ని యుడ్గమ్ముల యను వెతింగి 


att 


గో 


sll 


అషమాశ్వాసము 
రు 


మాగడంవు వవరణచందంబటు తెటుగుచు? 
గరులళి రంబులు నములమునను 
కాలా అకుదొెంద దెబుయయసచూ 


నిగం రుల ౬ జారుదదున ఐతిలగి 


3 


శ్రా బనిగొను సెర్చ్పులు జా సటింగి 


గ 


కలశ స్వవావ ప సం. 
కలరాష 


గ 


నో 


(అ నెఅుంగుచు చరను౭డెన 
దన 


నుని దళవాయిగా€ జేయ. జనును బతక ॥ 


ర్‌ 


అల్‌, 


అప్పును వెణిపును మది నెఖుంగక చెయి 


[ 


జరియింపంగా నేర్చి శకునగతుల 
ఇరవులు దెలిసి నక్షత్ర గహాంబుల 

య_స్తమయం బుదయంబు ఆంగ 
దిక్కులు దేశముల్‌ దెజువులు నెలు(గుచు 

వాని నెణింగిన వారి నేలి 
యధికభయా రుల కభయంబు లిచ్చి 

గాలికి వాన కా(కలికి నోర్చి 


దప్పిదగలకు నెండకు6 దాళంగలిగి 

మిగుల దూరణబు సయనముల్‌ మెల(గ నొప్పి 
పరులమూ(కల? జీకాకు పణుస నేర్చు 

ఘనుని దళవాయిగా€6 జేయ జనును బతికి ॥ 


కడు నసాధ్యంబులై కనుపట్టు పనులైన 
సాధించునేర్చు నిశ్చయము (గల్లి 

తనమూ(క' విజిగిన ననికి నిల్వంగ నేర్చి 
గగ్గోలు జగడంబుగతు లెతీంగి 


a 
te 


28 


శ 
ta 


Ca 
oo 


ఆంధ కామందకము 


స 


బుతుముయ గాచందు పను లెజుంగ6గ నరి 
వనముల చూతలదర్య అర్య నేర్చి 
ఘనమైనయుద్యోగ మొనరించి వేగమె 
నుందు వలఅంబుల. జెంద నేర్చి 
పటి యీదేర్చుకొనునట్లి పనులు గల్లి 
యు "ఏ 
యటుల మెల(6౦గడువారదరల నరసి నిలిపి 
వరిభవంబె నయెడ.6 గేశవడక యుండు 
దు లం 
ఘనుని దళవాయిగా(6 జేయ.6 జనును బతి3 ॥ 3y 
ఇట్టి లత్షణనుల నెంతయు.( జెలువొంది 
పతివమాతంబునందెభ కి గలి, 
ద ran 
3లంచ సంపదలను జేకూర్చు ఘను దళ 
వాయి చేయ మెలపవలయు. బతికి ॥ 3(i 


ఎడయక రా(తులుం బవలు నెవ్చరికందళజాంఎ చేజులం 
చడవుల(6 గౌండలం గడు భయంకరమైతగు దుర్శణయషం6ది 
అ డపడకుండునటుగ బలంబుల వ్యూహ మొనర్చి తాం యు 
య a ya 


కు_డుజతనంబునకా మెల(గి కూడుచు "సేనల6గావ6గా 6ఎగసకా 


(ప్రయాణ వ్యసనరక్షణ [ప్రకరణము 

మేటియౌనొకదొర మిక్కిలి శౌర్యంబు 

గలమూ(కతో మున్ను (గదలవలయు 
రమణీసమూహాంబు రాజుభండారంబు 

చదలంబునడుముగా (6 జనగవలయు 
వానికి రెండుపార్శ ఇములందు హయములు 

హయములపజ్జ్ఞ ల నరదములును 
వానిపార్శ శ్రంబుల నేనుగుల్‌ వానిపా 

ర కంబుల గదియంగ వనబలంబు 


sift 


ణ్‌. 
pi 
జ 


my 
హొ 
CE 


eA 
= 


౬” 


అపష్తవమాశాఇసము 


చె 


BES 


లొ 


అరుగవలయును విఠల కన్నిటెవై 
వెనుక దళవాయి బడలి కఆజనము6 జరి 
కె సంఖ సాయ రపాటుతో. జనంయగల జేయ 


వలయు దండ తునటి భూవల యుండు ॥ 
ఆవు ణా 


1] 


1 


భయము ముందర గల్ల బయిమకం వ్యూ=కా 
ముననై న అక్కలు దనర విచ్చి 
రహి మించునట్ట గృ(ధవ్యూప చామునశనై_ న 
వీరముఖంబై న తీరుబడిన 
సూచికావ్యూహాంబు నూటివేవై నను 
బలముల నడిపింప వలయు డె? 
భయము పిజుందనె పట్టున శకటరూ 
వంబునమఖజి పార్ష ఇభయములంచు 
నలరు వజాయువథమురీతి నన్నిదిశల 
భయము గల్లిన సర్వతోభద్రరెతి 
బమిము వ్యూహాంంఎగా 6 బన్ని జలఅవిధభుందు 
నడువగా 6 జేయవలయు యత్నంబుతోడ 1 


బల(పయాణ వ్యసనములకు, 


“పహాలందు చెజటులందు6 గొండల నది|తోన 


నడవుల నిణుకటమేెన యెడల 
బడలిన నాకొన్న6 గడు దప్పి6జిందిన6 

గఆఅవుచే6 దెవులుచేం గవిగియున్న 
దొంగలు మారియు6 దోలుక తిరిగిన 


నడుసు నీళ్ళును ధూళి యలముకొనిన+ 


జెదరిన సందడి( జెందిన నిద్దుర 
నందినయుడ'6 గూడి హాళినున్న 


కా జ 


డు 
కకక 


te 
Cl 
(mea 


చి 
iit 


a 
iil 


జ 
= Of 


«Jt 


గ్‌ [1 


ఆం [ద కావముందక ము 


ంచెమునను సవరణ గూడకున్న 
గారివానల నగ్నులందూలియున్న (6 

చప 
దినదు నె న్యంబు రక్షించుకొన(గవలయు 


న. 


స తుని స్యంయి లటులున్న జడుపవనలయిు 1 35 
Css 


డెశకాలవిశేషముల్‌ దెలిసి యరుల 

బలము భేదంబు నందించి బలసి చెలంగు 

బలియునకు( గూటయుద్దంబు గలుగదేని 

యేయెడ6 (బ్రకౌశయుద్దంబు చేయవలయు ॥ 38 


అడర్పులు గనువములు మొదిలగు. 
ఖే గ నిజుకటమైన వోట్లం గళవళవపడుచుం 
దెడి శతు దునును వన ఆలముసను 
ముల్‌ గగ్గోలువడెడి "వేళలయందుకా 1 3 
కరాలు యుద (ప్రకారము 
జ్‌, 
అహితుండు పోటాడ ననువె నచోటు6 దా 
౧ sim 
గె కొని యచ్చోటం గదలకున్న 
దా 
నతనిమం్యతులు మొదలయిన వారల భేద 
ముందించి యచ్చోట నునికిం జెఅచి 
యెన నాటవిక-నె న్యంబు పేరిటిత్రాళ్ళ 
నా రె 
చ జుట్టి పోరికి.ల జెదరందిసి 
తనమూ6క వితిగిన యనువున నలయించు 
కొ”నివచ్చి యొక యిజణుకునకు (6 దెచ్చి, 
వలనెజు6గు వీరభటులకు సెలవు. బెట్టి 
చేరి చుటుక జుగడంబు చేసియెన( 
a యు వూ 
గూటయుద్దంబుచే శతుంగూల్పవలయు 
సీతిమార్గం బెజీింగినన్నపవరుండు ॥ ప్‌ 


«Hl 


wut 


Fn 


“El 


చ 
ORE 


అష్టమాశ్వాసము 225 


అనపతిముందరం గనుపట్టుగా నిల్చి 
పను. టా రెక్కు_శాత్రవునిమి(చ 
చెసింక్‌చ కిర్‌ మేతిపిరయోభధుల నంపి 


పొడిపించి (స్రుక్కించి కెడపియైన, 


ముందర నలయించి మొ తయన 
PR 0 యాలాల 

సిఠటి (ప్రక్క. దా నెదిరించి కూరుల 

నవ్వలి (పక్క._ది క్క_ం౦పియెన 
నటుల నవ్యలిపార్శ కింబులందు అన్‌ 
యివ్వలి ౩ కూరతతి నంద యెంచియన( 
గూటయుద్దంబుచ శతు గూల్చ్బవలయు 
ఏతిమార్షం బెతింగినన్భపవరుండు ॥ 39 


మునుచక్కి. విషమయై మొనుపరాకుండిన 
వెనుకటిదిక్కు_న€ జెనకిమయైన 
వెనుచక్కి మునుచ క్కి మమనుపరాకుండిన 6 
దొడరి [ప్రక్కలంజేరి పొడచియైన 
నదిగాక మతి తన యడవిమూ(కల శతు 
బలముల దూమ్యులం బనిచి ముడు 
జగడంబు చేయించి మిగుల డా బడలించి 
సన్నమై కఠరా(తలు సడలియున్న 
వె రితతిమీ6ద6 బడుచును వాహనములు 
క. దనరాతులను బంపి కడిమిభైన( 
గూటయుద్దంబుచే శతు గూల్చ్పవలయు 


సీతిమార్గం జబెతీంగినన్ఫవవరుండు ॥ 40 
£9 


22h 


డి 
పే $1 


2 
«ll 


ఖ్‌ 


11 


ఆం|ధ కాముందకము 


యమామ్మన్టల సరిమూ6క.6 దొలుదొ య. నళికించి 
విత్‌గ రా నళికించి ప్రత... రనుచు 
విశాసమున.జెంది విమతు నేమరినచో. 
దనదు బళ్మి చెలంగం. దరిమియైన 
దిగఎంచోటం బట్టణంబులచోటం 
బె రుల నూళ్ళను (బజలయందు 
కాసులుచూ ఏ గొల్లలు చాల6గా( 
బట్టినచో. జుట్టు స మా. 


వేంటటలాడంగ నడవికి వెడలి బడలి 
యుండురఅజి6 జుటు ముటి చెండియెన. 
రు లు వే 
గూటియుద్దంబుచ శతుంగూల్పవలయు 
ఎతిమార్షం బెటెంగినన్సపనరుండు ॥ [1 


మునుపుగా నొకకొద్ది మూంకల మొననేస 
కడు గట్ట మూంకలకడను దాంచ 
నరిమూ(క సరకుసేయక మీటి గర్వించి 
తనమూ (కె 6 బేర్చి యని యొనర్శ, 
మునుపు తాదాంచిన మూకంచే శ్శతుల. 
జేరి చుట్టుక నొాంవంజేసి యైన 
నదిగాక తతా. యావుల బట్టించి 
వార అందుకు ంగూయవచ్చుచోట 


నడుమ తెరువున నరికట్టి నడికింమండి 
కడిమిమె చుటుముటుక పొడిచియెన. 
రా ట్‌ ల యా 
గూటయుద్దంబుచే శ(తులC గూల్చ్బవలయు 
సీతిమార్షం బెణతీంగిననృపవరుండు ॥ 42 


“Hl 


జే 
అన్నా 
eit 


(111 


కో 
భ్‌ ఆ 
~ |} 


అష్ష మా శ్వాసము 
ళు 


గగోండ ధితిగలిగి రాతులయందు 
నెదలానక పగల్‌ నిద్ర6 జెంది 
యలస3 మువముతిననో నదరిపాటుననై న. 
బగ తెల నాయ తపాటు చెంది 
C౧ వ 
బశంనచోట మాపటిజామునందై న 
నడురేయింగదు నిద దొడరువేళ 
కేతిరిజగదంబు రీతి దానెజు6ంగుదుల్డ 


బలంజోళ్ళు క కొ7మ్ముక త్తు తులంను 5 
గ 


టె 
కకాటయుద్ధంబుచే శ శ్యతుం గూల్పవలయు 
ఎతిమార్షం చెశింగినన్నపవరుండు 11 f 


ఎండకుగాల3 నెదురక్కి కనుమోడ్చి 
సుడివడి తడంబడుచో ట్య స 

నదిగాక తు।ద్రంబు అగునట్టియడవుల 

మంచున మబ్బుల మలల. బొఎల 
వాంగుల (వంతల దింగెల గుంతల 

కాల నేజులను బోరానియిటుకు 
తెరవుల నరికట్ట తిరుగువారుచునై న 

మిగుల దా నచ్చి్యద్రు. తులు అం 


యదను6 జేకొని మై బడి చదిపి మైన, 

బదరి తనమూ.6క బడలిక పడ6గనీక 

కూటయుద్ధంబుచే శత్రుం గూల్బవలయు 

సీతిమార్గం బెశింగిననవవరుండు ॥ {4 


నర్‌ ఆం|ధ కామందకము 


యుకా_లఅంబఒున6 బె బడి మొతుగాసన 
Saag ౧... MR 2) 


ముగులదిటగినం దబుమగాం దగదు పతికి ॥ 13 


గ ఇటుల గపటంబు జగడంబు అలెజిగెనని 
గదు ననా యాసమున గెల్పు గల్వుచుండు( 
గాన భూముశుండగువా6దు గపటయుద్దా 
సరణిచెతచే శత్రుల( జయపవలయు ॥ 46 


కం వెచ్చము నాయము సపుమై 
వచ్చిన షై సానంబు మజియు వ్యయ మధికంబె 
రా 
వచ్చిన వ మం దాయ్బబు 
హెచ్చిన నది వృద్ది దీని నెలటుంగంగ సలయున్‌ ॥ 46 


మం 11 దొరయుతాహాము గల్లి మోసగతుచెందుంజెంద(గా సిక లు 
సరణి౯ా వైరుల గెల్చునట్టు రిపులకా సాధింతు నజా శంక.(6దా 
సీరతంబుకా మది నిల్చి చారతతిచే నేర్పుల్‌ వగజా ౩ (తులం 


దరయంగా దగు సర్వకార్యములు 43 నూహాపోహాసన్నాహియె॥ 4) 


ఉ॥ మోసపుపోరిచే రిపులమూ(క నవశ్యము నొంచ.6గా నగుకా 
వేసటలేకయుండుపృధివీవతి యీగతి శత్రు గెల్బుటల్‌ 
దోసముగాదు మున్నిటుల (దోణసుతుండును [(దౌపదేయులం 
(చాసము6 బూని యేమజినపట్టున నొంపండె నిద్రవేళలకా ॥ 50 


అం! ohm ను ముంచతంగాంగ నడచుట 


న్నా 
Cre పొడ 
ఉన్నా! 


తాల భండాదములు చ్యవన జొలుటయిుగు 
భయము వవ గజముల పను అటం(౫ఎ 1 వ్‌ 
రధకరంై 


౨౦1 తనసేనల రక్షించుట 
యని జదరిన6 గూర్చికొనుట యరి సేనలు డా 
కొనియుండిన ఖేదించుట 
యును నరికట్టుటయు రధము తొనరింయపపనులు ॥ 


కు 
₹ 


అశ్వకర్మ 


౨11 కొండలదండ దిక్కుల మార్గములయందు 
విమతులమూ.(కల వెదకుటయును 

ధాన్యాదులను మిత్రతతుల రాం జేయుట 
వేగంపుంబసులు గావించుటయును 


న 
iit 


Jn 


"i గ్గ 


ఆం(ధ కామందకముూ 


ఎల వెంటాడుట తిరుగుచో ఏజుగుట 
ఎంకిగియు( (గమ్మణ వెంటంజదముట 

ముసుద ద్ర. నడుచక్కా వెనుచక్కి6 (బక. 
పొదివి పొంకమెతింగి బొదుచుటరయముం 

వెరి యచ్చాతవై మీటి పోర జుణింగి 

నోయి పా శెంబు.పై (బడి టొడుయటరయును 

దీసు అగువారి6 దతస తెచుటయుసు 

రాడివెడలుట గుజ్జపుదళముపనులు లి 33 

పదాతికర్మ 

ఎప్పుడు. ఓ దువులు దా మేమజకుండుట 
(తోవల బావుల రేవులందు 

నేజుల విడిదలయెడలం గపటంబులు 
దెలియుచు దిరిగి కోధించుటయుు 

వ్యాణకాష్ట జలములు దెచ్చుచోటులయందు 
మిగుల నచ్చరిక రతో మెలంగుబయును 

రేలుసు బగలు ఘూపాలు. గాపాడుట 
చెప్పిన యట్లన గయుటయును 

నివియ మొదలుగ.6 గలిగిన యిట్టే వెల్ల 

బలము లొనరించు పను లండు తెలిసి చూడ 

సిటులం జతురంగములపను అజణు(6గవలవయి 

సీతిమార్గం బెణిం గినన్ఫపవపరుండు ॥ d+ 


మంచిజాతియు.( ఐరిమాణంబు వేగంబు 
స్తానంబు వయసును సర్వములును 

లుకడ పనులందు నేర్పును చేజంబు 

చెప్పినకై వడి. జేయుటయును 


శే 


itl 


ih 


మః 


కీ ఆలీ 
అంచ 
లే 


ఆఅషమా శ్వాసము 
జబ 


రం రై రత భ(దలక్షణముల నాయువు( 
Me యన్నికయిణ 'మెల(గుటయిును 
ఎనుంగులకును మజియును 


శో బగ గ క 
గూచముండదింని లత్షణముచెంది 


నిటు బలముల లక్షణం చెటింగి యెపుడు 

వాని డాని జేయ6గా వలయు చనుల 

యందు నియమిందంగాల దగు వారుజు చెటిలగి 

ఎతిమార్షం బెతీంగిననృపవరుండు ॥ ల్‌ 


మెల 6, గా వచ్చి ముండులు గలుగడేని 

కాలవవూ(6కల నవిపసేయు చెల యం[డు 1 స 
మూాణదిభూదడం 

జలమును నడుసును ఎజియలు 

గలుగరక (మాకులును శాలుంగదు అక కుం 

సలమె మెలంగకా వచ్చుచు 

cp రూజు 


నలరిన గుజ్జములనేల యగు నండ్రుబు3.ల్‌ వ్ర 


అకకల్‌. 
baa 


రధభూమి 


ఇసుకలు మొద్దులు చెందెండె యుండరక 
బలుగుండ్రు నడును గుంటలుసు చేవ 
చేలును మళ్ళును జెట్టుం దీగలు లేక 


గుంతిలు 6 త్‌ వాంగులును. రేక 


ళా 
Weel 
ed 


if 


sh 


ల్‌ 
iil 


గ్‌ 
3H 


ఆంధ కామందకము 


ఐతీయం నొడులు బొజియ లేమియు చె 
శ్‌ 

వడి దాలట గాదినెతాంకుడుల కొర్చి 
తకంంగటియ బండికండులు గల(గక 

దందా 

చదరయై మిగుల విశాల మగుదు 
నాది మగుడంగ. దగునట్టినెలలందు 
పఠరదములు జగడముసేయ నమరుచుండు 
ఏట్టిజగడంపునెలల నెణుంగవలయు 


౨౩మార్షం చజింగిననపవరుండు ॥ 3 


నొగభూమి 

ఉివిచివేయంగవచ్చుతీవియల్‌ గలయది 

పటి వియువవచ్చుచెట్లు గలది 

న we) 

ఐయముకలు నసలును నెన6ంగనియదియిును 

"సేనల కెందు రాయబోనియదియు 
ఘునములె కనుపటు గటులు గలయది 

అకా వి ళు 

కడు గుంట మిట్టలు గలుగునది యు 
గలయంగ నుడుగువేరులుగలయదయును. 

ననిసేయం౭ గరులకు నర్హ్హమైన 
అ యదిగాక యెటువంటి నేలమైన. 
గరుల కగు వాని కెందు నగమ్యభూమి 
గలుగకుండుట గాదె నాగంబు అయ్య 
నిట్టేయూముల నరవరుం డెటుగవలయు 1 ట్‌ 


అనిమొనః విశీగినయశ్వాదిబలముల 
నిలువంగా నోపుచు బలము రాజు 

వెనుకదిక్క_ందు నిల్చిన [ప్రతిగ్రహ మంచే 
రదియు సిన్నూలువిండ్ర ంత దవ్వు 


ఇ 
wow | 


చం! 


స్ట 
wert 


i 
a 


అష్ట మా శ్వాసము 
బె 


గలిగిన తె చ. కస్ట ఇంంకడగా నిల్వ 
జగడం సేయింప జయము గ్‌ 
సటువలె చకయ యని'ే, నేఐలం 
బజదియు ఉంగినబలం అనగలం బర, ఎ 
చెట్టు గావున ఆగడంబు చెబు 6గురాజు 
చెనుకదికు.నం డా నిల్చి వితిగి వ 
చాతిలం గడు నాదుకొని నిలవలయు నెందు 


వనుక ననిలేక పోదు గావింపరాదు ॥ hi 


క్షా 
టగలో 


డానకల్సన (కపకరణము 


*” 


a Co 
టు SE న! డా ల టం దల లా ము నట 
ఆరూ దుల సలల ళ్ళ. అటుకౌరు గతసారి నత 


(hn 


చరయ న్నలబడం గావుగా నిలిపి యూగ్యంబె న యవ చౌ 
౧ ముర 


మలో ఇతో 


గదనాదుర- డడ సిం నచ్చుటనె భండారంఇంం ఎ రాయగా 


బరగుకా రాచజికం ౨ నయ్బి నదిగా ఖండార" మెంచుం ధరకు (1 
రొలుదొలుత6 బౌడిచి గెలిచిన 

భళి భళి యని పిఐచి యొనంగం బతి వను ఉప్పు 

గలిగిన నెవ్వడు దొడువ(6డు 

చలమున 6 బై కుణిీకి శతుసంఘముల నిలకా 4 G3 


బోరిలో౭ బగరాజు. బొడిచినవాని- 

దాక్షిణ్య మమనర(6౫గా లక్షసంఖ్య 
నతనికుమారుని నతని సేనావతి 

వైన జంపినవాని కందునగము 
శోతునేనలలోన సన్నుతి కెక్కిన 

“ ఏరు(6 జంపిన. బదివేలమాళ్ళు 

పోకేనుంగను గడు మేటిప్రధానుని 

నని. గూల్చునతనికి నయిదువేలు 
80 


nn 


కం 


ఆం[ధ కానుంచకము 


ధను ర లన ను. నను ల అలల ల 
మూ (smn 

వెనుక(6 దెయ్యక చంపిన వెయ్యిమాళబ్బ్భ 

బంటుతల (గొట్టి తెచ్చిన బంటునకుసు 


ఒరి యుసంగంయగ్డ6వగు రెండు పదులమా వృ 1] 


పరబలముల కెదిదింపువు 
నువషవనడి శౌర్యంబు౭౬జూవు యోదుల చెందుకా 
నరవరు౭ డినుముడి జీతం 
బరయుచు( డా నియ్యవలయు నందిజణు మెదాజా 1 
చరణినాదుల కర మె తనినయటి 
పరి ఛో 
కరితురంగాది వను వక్‌ గాం యనం 
pat. లి 
అర జన లర న gan లో 
చస్తువుల నాజి గెల్చి యెవ్వార చెందు 


సోము దెచ్చిన లుతి వారి కియ్యవలయి 11 


అనితోన గెలిచి వచ్చిన 

తనభటులకు. దగిన వస్తుతతి నొసంగయదు ఆ 
మ్యనముల సంతోషమ్ముల. 

గనం జేయంగవలయు ధరణికాంతుం డెపుచంక౯ా ॥ 


వ్యూహవికల్చ (ప్రకరణము 


కాతులు తీర్చుటకు, 


మొనకు ముంద విలుమూ(కల నిల్పుచో 
బారులసందున వారలకును 

ధనువంతనేల యంతయ నెడ(గా నిల్పి 
యచ టికి మూడు విండంతనేల 


hl 


గర్‌ 


౧6 


08 


( 
స్ట జి 
( 
క్‌ 
గ 
ర్ల 
ae 
| 


ఇ ళో 


మం. లయుపదాసుుతను నిల్బంగాల అన 
వానికి వెనుచక్కి_ వరుసతోడ 
ము ww రదు రుత నను నిల్వ 
ఆగర ఎనునా్యాన మనంగ నీ యవనతోన 
సయ నమాతరతరెడ వగా త రూతిరగీ 
Ms క. తీర్పవలయు మాపాలవతులుం 11 గ్ర) 


i ఇద్ద హాతుతరో న చెత చెప వింంకాం[డ 


కా వోటు టు ముకు ము 
అరఎంటులకును దార్మ్భా్య్రాంతర యామముల 
కమ మొప్పుచుండు నొక్కటియిు కాం 
అయం నైదగణగు సంఖ్య నమరిన శమముల 
యంతదివ్వుల నిల్చి యర్హ మొండదు 
నట్టి శముంబును నమర జతుర్లశాం 
గుళసంఖ్య ధరణిలో. డెలిసి చూడ 
iH నిన్నియు నెజ్‌ంగి బారుల నటుల.దిర్చి 
పోరగాందగు నిదిగాక పోరం దనకు 
ఎటుల(6 బెంహంబుసందడి యెసంగ దెటుల( 
జేరువగు నెటు లటులై న బోరవలయు ॥ 70 


వ్యూహారచనా (ప్రకారము 
పః మజియు బలంబులు దొ(ట్రుకొనక యుండ సనక (పకారంజు 
లెజింగి వ్యూహంబులు బన్ని జగడంబు శేయించవలయు 
నవ్విధం బెట్లనిన గజాసీకంబును, రథానీకంబును, మి|శానీకంబు 


«| క్‌ ] 








23h 


ఆంధ కామందకము 


నన ననీకంబుల మూడు దెలుంగులై యుండు నందు గజంబుంు 
తొమ్మిదియును, నందొక్కుగజంబునకు ముందర జగడం. 
"వేయు సగుఅంబు చేనింటిచొప్పున నలువదియెదయు గుజఖ్లంబులును 
జ్‌ యా” లు 
నందొక్క్ల గుట్లంబునకు ముందర జగడంబునేయు వీరభటు._ 
ముగ్గురి లెక్కను నూటముప్పదియెదుగురు ఏరభటులును నిట్లు 
1 ద ధా 
పాదసంరక్షణార్లంబు పార్ళ పంబులయందు( గాచికొనియుండు 
నగసుఅంబులు నలువదియెదునుు, వీరభటులు నూటముప్పుదియెదు 
వి, జం యా 
గురునుం గూడి తొమ్మిది గజం౦ంబఒబులును, దొంణబది గపజ్బంబులును 
నిన్నూూట డెబ్బది సంఖ్యగల ఏరభటులునుం గలయది గజానీకం 
బనం దగు, సి (పకారంబున( దొమ్ముది రద రుల ను లె తమన్‌ 
గఏజ్బంబులును, నిన్నూూట డెబ్బది సంఖ్యగల వఏదరభటులునుం గల 
యది రధానికం బనం దగు. తొలుదొె ల ఏర్రాభటులును, వారల 
వెనుక గుజ్రంబులును వాని పిుందన రదంబులున్తు వాసి 
వెనుచ క్కి. నేనుంగులునుం గలయది మిశ్రాఎకం బన నొవ్వు 
నిట్ట యసికసమూహాంబే వ్యూహాం బనం బజరొగన, నదియు 
దండవ్యూహాంబును, భో గవ్యూహాంబును, మండల వ్యూహాంజుసు 
నసంహతివ్యూహంబును నన నాలుగు దెఅంగులె యుంచు.మజియు 
నెతద్భేదంబులై న వ్యూహంబు లనేకంబులు గల వది యొజింగి 
వ్యూహం౦బులు సన్నునపు డసీకాసికమధ్యంబున నె దేసి విండంత 
వా వో 

దవ్వుగలుగ (6 బన్న వలయు, నం దసంహృతవ్యాహంబుస 
నసీకంబులు దూరంబున నిల్చునట్లుగా 6 బన్న వలయు, సిక్‌ 
ఖ్‌, లు 

వ్యూహంబునకు శుక్రమతంబువార లురోభాగం బొకండును 
దార్శ పభాగంబులు రెండును, మధ్యపుద్భభాగంబులు రెండునుం 
గూడి పంచాంగంబులుంగలనందురందునకు 6 దనకుంగల బలంబు 


మూండుపాళ్ళుగ నేర్పజచి " యురోభాగంబున నొకపాలును, 
కార్గ్యభాగంబుల నొకపాలును, మధ్యపుచ్చభాగంబుల నొక 


ఇ] 


“Hl 


యు. 
itd 


నాఅంసంంగా నంయపహెఅయుశం(డు మతణీయు గొన్ని మతందబుం౮ 
వాద ౨ పంచాంగవ్యూహాంబునకే యంగనసంటుడ కొనొకా 
యణకంబు లెక్క_ నసికంబులై దింటిక ముందర జగడం. సేయు 
నార తలతాఅలుసూట డెబ్బదియైదుగురు ఏరభదు.నమ, సిన్నూ 
యిరువదియిదు గుద్ణంబులంను, నలువదియదేసుం౧ఒంును నిట్టు= 
పాదశంరక్షజణార్రబలంబునుం గూడి న. మేబదిసంభఖు 
గల Sr స ననూటయేబది గుదం) చుం, దాొంబు 
యేనుంగులునుం గలిగి యుండవలయు నం|ై:. వెండియు 
బృ హాస్పతిమతంబు వార లి పసంచాంగవ్యూసాంయంసనే కక్షవాగం 
ములు రండునుంగూడి సెట్రాంగంబులం దైప _్రెర్షునంచురిందునకుం 
గల బలంబు నాలుసపాళ్ళొనరించి యురోధాగంజుల నొకపాలును 
గక్షవాగంబుల నొకపాలును, పార్గ్వవాగంంఎం నెకపాంంను, 
మధ్యపుచ్చధాగంబుల నొకపాలునుంగా6 ఒన్న జగడంబణు 
"నేయించవలయు నం (డ్రందు. 71 


తమలోన( దాము సందడిపడి కలయక 

యని యొనర్ప6గ6 దగు నదియు గాక 
కలిసి పోరాశ నంకుల సమరం బగు 

నట్ట సందడికయ్యమందు నెల్ల 
దమయేను(గుల దండ. దాగొని జగడంబు 

"సేయంగావలయు నజేయలీల. 


దమమూ కమీ (ద గుజ్ట్రములు 2 పెకొన్నచో 
నొండారుల్‌ చెదరకయుండి భోద 


వలయు బాణంబులును దుపాకులును విండ్ర 
మూక ముందర నిడికొని మొనకు నడచి 
యెటి మూకలు బె కొన్న నటిమూ (క 
డం టా యలు ఎలో 
చేతం€ బోరింపవలయును కితివరుండు 1 72 


son 


rH 


ఆంధ కాముందకొము 
(పకాశ యున్ద (పకరణదు 


సేనాంగాలకు (బత్వేకనాయకు లకు, గ 


నలవడ్తి త|త్పతి క్రియల నన్నియు( డయ ఎఆుంగఐవారి6 
వల దనుమూ(6క6 గానం గలవారల ననున లతొదియిగు రాం 


కలకును వేటు వేఐణ నధికారులయణా నియమింట6గాల అ 7 


నేరుపుతో, బన్న్‌నట్ట నిజబలములఒ 


"వె దిబలంబుల మీుతీ ఏ 
అ 


చాదింపంగవలయు.( గదిసి చళవౌయి గాకా || స్ట 
బవిమిగల వె దబలముల 

బల మనుమడి గలిగినట్టఒలములచ ఏ జా 

గొలుదంయంచగుం దెఅపి చూచని 

అతముల సనుంనసల6 బజపి పజపంగపలయు౯- 1 "0 


గజబల(చశంస 


వి 


అయి[గాహా॥ యండగు జిరాయరముదిండ బటయటువకైచెషుటి 


నిండువెను గఎమ్ములుసు వండితలరాణుడరి 
గండవుర దూనుము, (అచండమదమత్తు లగు 
దండిమగ చేవముజణక వండనములో ను 
ద్రండగతి లోహమయదండములు బూనుకొని 
నిండుసవమజోక్ణందగుచుండు పరచేనం 
జెండ జనునందు.( గలనగుందునడ వాద్యముల 
డిండిమ డిమండిమ డివముండివు అెసంగకా |! | 


91} 


a 
ad Hi 


శం! 


అష మూ శ్వాసము లీల 
లె 


అంతట సవా పలలుు మద ననాతలున లాలు! నంపికిసి అటు నక 


a” ae నో జు 
క ఆ ల మై క In EES tee మయముదంబున (6 హ్‌ పుచు ద జె యంతు జంక 
ఆ అనో 


~ అ oa క స చ ఇ” re 
Cm స త జె లీ శ్‌ తలగా { సై క ఎ౭కీం స EE (డు gen 


న. 


డి (టై నరనాదున తున గజం బనిలాః 18 


: 
| 
్ట్‌ 


గు 
pee | 


wry యర చోొచె పెసియించును (శీహరిరాణి సంచితయల 

జన. ఏ వొంజుగల్లుదొర యేమిట నోటమి.6 చెంద. డెట్టిదో 
ney పర. ముధికంబుగ (6 గాల్వ6గ దంతి ఎక్యగం 
ద్రాణముతోడి దుర్గము నృపాలకు. డెక్కి.న యబ్బ పోరిలోకా 


దా 


ay 


క కల్‌ Pa అప్స్‌ శో pu ద్‌ 
తొడకు భు[పంశముల దుద్గములై వడిం బాయలు +యలణజా 
(atmos 
wees నౌడరై. రోజున క రాతసుర. (పయాణముచ 
వెడల / ఎ్రహాంబుల రును వెచ్చగ జూడగం గారిణందబులై. 


నేసురబరె రా జయసాభనముత్‌ చలంపలగకా॥ 


బదము పువంబునుం గంగు భ(దిగజంఒంల రాజూ శ(తుకమా( 
కల నురుపాడి చెందుడం గకాపికరోసి జలుందచు గెనుణాంల్‌ 
లతా పై గల్లినగె ఆయము (జబాతియె కావున డాని (టో ae es 
వలయు నృపాలశేఖరు( డవళ్యము. దా జయలమ్మె దుంచ6గకా।। 


పొగడవపువ్వు లతావి రావి ముగసుతొ కోన 
టిని సంతతవమదము6గళ్షి 
వలుదలె' హు స గ్‌ 
దుం rar 
దొారయుచు సమముతొ తుంటి దిక్కు_లుగది 
యొద్దికె కూడ్రి పెన్నుద్దు అనగ 
బెరయుచుండెడునట్టి బృంహితస్వనములు 
సమములె నటి యంగములుగటి 
=“ లె ౧ 


210 


జ 


క 
Cll 


మ 


కoంn 


బొ 


ఆంధ్ర కామందకము 


సకలళశుభలక్షణంబులు చక్క. (దనము 

చలువ గంభీరగమనము గలిగినట్టి 

భ(దగజముల నెలధాపాలకుండు 

సతకలసంపదం జకెళwుుచాందు జనులు వౌగిడ ॥ Rg 


గణములు గల్లు ఛశూవిధు(డు గా నొకదిక్కున గాక యల్లడో 
శో 


గజములు గల్లువా(దు ధరంగల్లడు కావున దింతికోటులజా- 


ఎమి ళ్‌ 


గజముల లీల స త్త్వముల. గనడు బంటులం జాల -రినకా 
On 9 
విజయము తేజముకా సిరులు వి[శుతకీ రులు గల్లు భ రకుకా ॥ 
జాజుల fy Me) 

రడబల పశంస 

కూరతగల్లు సారదులు చొక్క_పు తేజులు కింంణీయణ 

త్కారమహారవంబు బిరుదధ్వజకోటులు కులం దోరితో 

వె రిమనోరదంజఒులను వానిరధంబులంగ్టూల్చి పొల్చు ఒడ్‌ 

యం కూ! 

తేరులవారు గల్లునరదేవున కెద్ది యసాధ్య మే ధరకా ॥ గ! 
ఆఅశ్వబల (పశంస 

ఏటికి గరు లేటికి నరు 

రేటికి మణి రధచయంబు లీధరలోనజా 


నీటగు జయము తొసంగేడి 
మోూటకముతలె చాల6(గళ(6 గువలయపతి?కా 1 కధ్‌ 


నిలిచెనా యడుగులోనే నిల్చి చిత్రమై 
కదలెనా బాణవేగము దెరల్చి 

యనిని. గై దువుల సాధనకానిగతి. బొల్చి 
దానా లేండిచందం బదల్సి 


‘itl 


on 


won 


Son 


Zon 


ఆష్షమా శ్వాసము 211 
యలు 


గమకించెనా సింహగవునంబు గమకించి 
యడయగౌనా తాంచేటియనువు మించి 

చుప్పైనా వేడెంబు సుడిగాడ్పు నదలించి 
బెళికెనా బేడిసబెశుకు బెళికి 


యెడమ కుడి వాగెబాగుల నెజీ6గి తిరుగ 

సనిరుదెఅంగు మోము అన6దగి హారువు మురుప్ప 

వెఅవు నెొజణపును గడుమించు నరుడుబిఠుచు 

నదుటు నుదుటొందు కేజి రాజార మంగు 1 |, 


తలప నవేళలకా మిగుల( దా. దగులై తగునట్టి చుట్ట 
యల రణభూమి 'పేరందగు నంబుధి దాంటటగ మేుటితేం: 
నలరగ6 (గీడలన్మెలంగు నప్పుడు డా "వపలచేని రత్న 
జెలంగెడు గుట్ట మేహితము నేయడు నాయకు. చె నవానికికా ॥ 
బలువగు కందముం బిరుదు బంగరుజాయహాసించు సంపదల 
గల పరిపూర్ణ దేహము విలాసము జక్కాందనం౬ు నోజయుం 
గశళలును జెలు తేటతెలిగన్నులు అక్షణముం జకషముంబునుం 
గలిగిన తేజులకా సిరులు గై కొను భూఘజు, డేలంగా6 దగకా 1 


ఏ నరపతి గుజ్జంబుల 

చేనలచే మిగుల, (బ్రబలు &తిలో నెప్పదుకా 
వానిది ఫిరి వానిది ధర 

వానిదె జయలక్ష్మి కీర్తి వానిదె సుమ్మీ i 89 


ఈగతి సీతిమార్షమున నెంతయు సుస్టరుండై న రాజు దా 
దిగరిమన్‌ వహింపుచును దిగ్విజయంబును సర్యసంపదర 
భోగము గల్మియుం గలిగి భూవిభులెల్లను జేరికొల్వ ను 
ద్యోగము లెల్ల జేకుర సుఖోన్న తి రాజ్యము "సెయు నిచ్చలుడ 1] 
31 


dls 


cst 


ఆం(ధ్ర కామందకము 


(శ్రీరఘురామపాదసరసీరుహభృంగదనూనమానసో 

దార మదారిపవీరవరదర్పవిమర్దన దుర్గ్ణమ।క్రియా 
స్పారధుజాబలాధిక విసారిత పూరితలోక సద్యళో 
పహిరపవివిదమానితమహాకరివాబివిరాజితాంగణా ॥ §| 


(శ్రీమహి తధానమునుత సింధువృతభూప్టలివిశిష్ట హిత వాసిత గుణ నీ 
కాముకకధాకృతినికాయకృతివర్దిత (ప్రకాశిత నయాధిక జయశ్రీ 

రామ హిమధామ శరరాజి సురరాజ తరురాజిత విశాలసనుయళళ్శి9 
ఘామరమణీయనిజభూజనసుఖ[పద(ప్రభుత్వయుతమంగళమవా శీ 


గ స్టైము క ను (శ్రుమన్మదనగోపాల వర్యప్రసాదలబ సారసారస్వత 


“oll 


శారద్వాజనగో(త్ర జక్క_రాజ యెజ్జనామాత్యప్వుత సుకవిజన 
ఏధేయ  (శ్రీరామకృషభ కి వె భవవాగభేయ వేంకటనామధేయ 
కి ఎఅంవరయాా 

బ్రణీతంటై న కామందక నితిశాస్త్రంబను మహా[ప్రబంధంబునండు 
సేనావివరంబును, 'సేనాపతిప్రధావంబును గూటయుద్దప్రకారంబును 
శతురంగబల(పయోాజనంబులును దద్భూములును వ్యసనంబులును 
దారితోషికంయను జతురంగబల(ప్రశంసయు నున్నది సర్యంఒం 
నష్టమా శ్వాసము 

యు 

రమణీయంబుగశాలివాహశకవర్షంబుల్‌ గతంబై సహ 

న్రము నేనూజును నాలునై వెలయంగా (బౌఢిం దెనింగించి రా 
ర మహిం దిమ్మయ వెంకటా(ది విభుపేరకా వేడ్క_(గామందకీ 
యము (శీ వేంకటరామకృష్ణులు స్వభాన్వబ్దంబునజా రూడి గలా ॥ 


త అ ఠీ 





Rathna Press, Tirupati: — 1950. 


